పరిశోధన విధానం 


RESEARCH METHODOLOGY 


డా॥ ఎస్‌, జయ(పకామ్‌, ఎం.ఏ., పిహెచ్‌.డి. 
లెక్చరర్‌, తెలుగు విభాగం 
మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం 
మధురై -625 021 


fe లాంఛ్రు ఏజ్లాషం 
Es విజ్ఞాన్‌ భువిన్‌, 4-1-435 స్య 


రాన కరం 0౧) 


PARISHODHANA VIDHANAM - BY S.JAYAPRAKASH 


- విశాలాంధ్ర ప్రచురణాలయం (1953 - 2002) స్వర్ణోత్సవ ప్రచురణ 





గత ముద్రణలు : 1990, 1992, 1993, 1996, 2000 







: 2350 / 2210R 





(ప్రచురణ నెం. 







(ప్రతులు : 1000 


: 29, 2003 





ఆరవ ముద్రణ 











(పో 


© డా॥ ఎస్‌. జయప్రకాష్‌ 


టైటిల్‌ డిజైన్‌ : రమ 


నెల : రూ. 50.00 






విశాలాంధ్ర పజ్లషింగ్‌ హౌస్‌, 
అబిడ్స్‌, హైదరాబాద్‌ - 500 001. 
E-mail : visalaandhraph@yahoo.com 









విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 
(అబిడ్స్‌, సుల్తాన్‌ బజార్‌) హైదరాబాద్‌, 
విజయవాడ, ఎశాఖపట్టణం, 

కాకినాడ, గుంటూరు, అనంతపురం, 
హన్మకొండ, తిరుపతి. 


ముద్రణ - శ్రీ కళాంజలి గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌ - 500 029. 


SSAA NSN మ్య య్యే య్య య్యే A A య్య య్య మ్యయ్య మన్య మ్య య్య మయ్య మ్య మ్య య్యే 


మా అన్నయ్య 
శ్రీ పరంధామ పిళ్లై గారికి 
గా 


ఈ చిన సకం 
(ne 


౫0 గం 
Ea థి 


fy 
అం 


అ 


hవవవుకకుకకేకేకేకేకేశేక్నకక క 433331334 


ఆనంస 


తెలుగు భాషా సాహిత్యాలను ఆధ్యయనం చేయటం పూర్వం పవృ లిగా 
ఉండేది, వాటి అంతస్సూతాలను ఆవిష్క.రించాలనే తపన పరిశోధనలకు దారి 
శీసింద. గతంలో అభిమానం, అభినివేశం ఉన్నవాళ్ళు తమ తమ అభిరుచులను 
పురస్కరించుకొని పరిశోధించారు. ఆంగ్ల భాషా సాహిత్యాల పరిచయం 
[ప్రభావంగా మారిన తరవాత, విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధనలు 
వ్యావృత్తిగా పరిణమించాయి. పూర్వ పరిశోధకులకు . ఒక నిర్జీవ మార్గం లేదు? 
గమ్యం మామే ఉండేది. ఇప్పటి వారికి గమ్యంకన్నా మార్గం |పఢానమయింది, 
అభినివేశం స్థానంలో అవసరం బలపడుతున్నది. నానా విశ్వవిద్యాలయాల్లో 
ఇప్పుడు వందలమంది పరిశోధిస్తున్నారు. వారికి మార్గ నిర్దేశం చేసే ఆచార్యులూ 
(పాచార్యులూ తాము తమ పరిశోధనల్లో పాటించిన దర్మాలను తమ విద్యార్థులకు 
(పవచిస్తున్నారు. అదిన్నీ ఇంగ్లీమ "లాషలో; ఇంగ్రీషులోని పుస్తకాలు తాము 
ముందు చదివి. 


దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూ బిరుదులు లభిస్తున్నా తెలుగు. 
తాషా సాహిత్యాలకు బోధిస్తున్న పెద్దలు తరగతిలో తమ ఎదుట లేని, ఉండ 
లేని అభాగ్యులకు తమ విజ్ఞానం పంచి పెట్టే తీరికా ఓపికా లేక సతమతమై 
'పోతున్నారు. తాము తెలుసుకొన్న పరిశోదన పద్దతులకు తమ అనుభవాలను 
ఊోడించి, పరిశోధన విధానాలను తెలుగులో " (గంథరూపంలో వెలువరిస్తే 
విశ్వవిద్యాలయాల్లో లేని. ఇతరాభిమానులు ఎంతో కొంత Eee పొందే 
వారు. ఇ ఆవకాశం వారెందుకో కల్పించాలని సంకల్పించలేదు. అసలు తెలుగు 
శాఖల్రో ఎవరెవరు ఏయే అంశాలమీద పరిశోధించారో, పరిశోధిస్తున్నారో 
తెలుసుకోడానికీ,' తెలియజెప్పడానికి వారికున్న బరువు బాధ్యతలు వీలుకల్చించక 
పోతే ఒక పరిశోధక విద్యార్థి ఆపని చేయవలసి వచ్చింది. దాన్ని చారు 
ఛార్షిస్తున్నారో గ ర్లిస్తున్నారో తెలియదు. ఇప్పుడు పరిశోధన విధానాలను గురించి 
విన్న మొన్న ఆంధేతర రాష్ట్రంలోని మధురై - కామరాజ్‌ విశ్వవిద్యాలయంటో 
ఆం(ధోపన్యాసకుడుగా చేరిన డాక్టర్‌ జయపకాశ్‌ తెలుగులో ఒక పుస్తకం 
1పచురిస్తున్నాడు. అదే ఇది, తాము చేయని పని మరో సామాన్యుడు చేసినందుకు 
శమిస్తారని ఆశిస్తాను, ఆశీర్వదిస్తారని ఆకాంశ్నిస్తాను 


vill 


తెలుగులో వచ్చిన, వస్తున్న సిద్దాంత వ్యాసాలను బండ్ల కె త్రవచ్చు 
తమ అభిమాన కవినో, పండితుశ్నో, అఆంకశాన్నో ఆకాళానికెత్తటంలో 
నిర్జా శీణ్యంగా తదితరాలను అణగదొక్కడం ఆచారమయింది. తులనాత్మకంగా 
అధ్యయనం చేయటం, గుణదోషాలను వెంటనే పరిశీలించటం, అన్నిటికన్నా 
ముఖ్యం. ఆయా విషయాలను గురించి ఇతరులేమి చెప్పారో ఎ త్తిరాయడంలో 
స శద్దాభ క్తి తాత్సర్యాలు తమ అభి పాయాలేమో, తమ పరిశోధన ఫలితా 
లేమో విస్పష్టంగా చెప్పటంలో పాటించటం అనేవి చాలా తక్కువ. ఏదో 
కవిత్వం రాస్తున్నట్లు ఆవేశంతో ఆవేగంతో ఆత్మాశ్రయ ధోరణిలో రాయటం 
ఆలవాటయిపో తున్న ది, ఈ డోరణి ఇతర సామాజిక మానవీయకాస్త్ర పరిశోథ 
కల్లో లేదు. అందువల్ల పరిశోథన విధానాలనూ, సిద్దాంత వ్యాస రచనా పద్దతు 
లనూ నిర్దేశించే తెలుగు (గంథం. ఎంతో అవసరం. ఆ కొరతను చేతనయినంతలో 
తీర్చడానికి (ప్రుత్నీంచిన డాక్టర్‌ జయ్యపకాళ్‌ను అభినందిస్తున్నాను 
మనసూ రగా, 


అన్నిటినీ కాకఫోయినా కొన్ని తెలుగు సిద్ధాంత [గంథాలను-- అందు. 
లోనూ లబ్ద [పతిష్టులు రాసిన ఉ త్తమ గంథాలను- పరిశోధన పద్దతుల దృష్ట్యా 
పరిశీలించి ఒక [గంథకర్ల కానీ "మనెవరయినాగాని, డి [గీ వచ్చినా రాకపోయినా 
ప రాసే మన తెలుగు పరిశోధనల స్థాయి, స్వభావం, గుణదోషాలూ 

స్తాయనిపిస్తుంది. సిద్దాంత (ప్రవక్తలు ఆచరణలో తా మాయా పరిశోధన పద్ధతు 
. "ఎంతవరకు పైటించారో అనుభవపూర్వకంగా తెలుసుకొనే అవకాశం లోకానికి 
కోలుగుతుందీ. పరిశోధన ఒక వృతిగా పరిణమించిన ఈ దశలో ఆ వృత్తి ఏయే 
కోట్టుబాట్టకు లోబడి ఎంత నిజాయితీతో నడుస్తున్నదో తెలుసుకోవటం సమాజాని 
క్కూడా అవసరమే. ఒకవైపు గౌరన బిరుదుల వారూ మరో వైపు దిరుదులు లేని, 
ఆశించని వారూ పని చేస్తున్న పరిశోధన రంగంలో త తి పరిశోధకుల శాస్త్రీయ 
'వేధానాలే' భవిష్యత్తులో మార్గ నిర్దేశనం చేయాలి. ఆ పుణ్యం కూడా ఈ రచయితే 
కట్టుకుంటే ఎంతో సంతోషిస్తాను. ఈ రచన పరిశోధకుల, భాషాభిమానుల ఆదర 
గౌరవాలు సరపాదించాలని కోరుతున్నాను. 


"హైదరాబాదు | 


బూదరాజు రాధాళ్సుష్ట 
18-7-1990 | “లిక 


అల్ల 
క్‌ 


పరిశోధన ఒక మంతదుర్గం కాదు... 


పాతాళభైరవి చితంలోని మాంత్రికుడు తోట రామున్ని “సాహసం 
సేయరా అని తన స్వార్థం కోసం (పోత్సహిస్తాడు. ఈనాటి విశ్వవిజ్యాలయా. 
త్లోని పర్యవేక్షకులు బుద్ది ఉన్న వాళ్ళెవరూ అట్టాంటి సాహసం చేయమని 
పరిశోధనోత్సాహులైన విద్యార్థుల్ని [పోత్సహించలేరు. ఎందుకంటే పరిశోధన 
అతీత శక్తుల్ని వశపరచుకునే మంతదుర్గం కాదు; పర్యవేక్షకుడు తన విద్యార్థి 
శ్వ్యారా వాటిని వశపరచుకోవటానికి వలపన్నే దుష్ట మాంతికుడూ కాడు. 
పరిశోధక విద్యార్థి జానపద నాయకుడైన తోట రాముడు అంతకన్నా కాడు. 


పరిశోధన ఒక Methodology - పద్ధతి కమం. పరిశోధక వ్యాస 
సిర్మాజాంకాలూ, పరిశోధక విషయ సంబంధంగా ఏర్పరచుకొన్న పరికోధక 
భావాలూ, పరిశోధకుడి దృక్పథమూ ఈ పద్దతి క్రమాన్ని ళూపొందిస్తాయి. 
పీదో ఒక సాహిత్య సంబంధమైన విషయాన్ని పరిశోధనకు తీసుకున్నప్పుడు ఈ 
మూడింటితో పాటు పరికోధకుని కుండే ఇందియ స్పందనా శక్తి - 
Sensibility కూడా ఈ పద్దతి క్రమంలో భాగమవుతుంది. 


ఈ దృష్టి ఆలవడడానికి విశ్వవిద్యాలయాలలోని పరిశోధనాసక్తులకు సాధన 
అవసరం. ఈ సాధనకు శిక్షణ సామ్మగి అవసరం. ఈ శిక్షణ సామి బోధన 
రూపంలో ఉండవచ్చు. అధ్యయన రూపంలో ఉండవచ్చు, అధ్యయన రూప 
సామగి, ఆంటే పఠనీయ సామి బోధనకు కూడ ఉపయోగపడుతుంది. 


అభివృద్ధి చెందిన భాషల్లో అంపే ఇంగ్రీషులాంటి యూరోపియన్‌ భాషల్లో 
ఈ సామగ్రి మంచి పాఠ్య పుస్తకాల రూపంలో, వ్యాసాల రూపంలో, 3b 
(గ్రంథాల రూపంలో పుష్క_లంగా లభ్యమవుతుంది. ఆధునిక భారతీయ భాషలు 
వర్ధమాన భాషలు, ఇవి ఇప్పుడిప్పుడే ఆధునిక భావాలను, ఆధునిక రచనా పద్దతి 
కనూలను తమ ఖాషల్లో సంతరించుకుంటున్నాయి. నిశ్వవిద్యాలయాల్లోని వివిధ 
శాఖల్లో పరిశోధన గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా. పెరిగిన ఫలితంగా వీటి 
+పశావం భారతీయ భాషల్లో వెలువడే [గ్రంథాల మీద పడుతోంది. ఈ కారణంగా 
భారతీయ భాషల్లో పడ్డతి [కమానికి ఒక ప్రాధాన్యం వచ్చింది. 


ఇక్కడ ఒక వెలితిని |పస్తావించుకోక తప్పదు. వివిధ విజ్ఞాన కాస్తాాలకు 
సేంజంధించిన పరిశోధనలన్నీ ఇంగ్రీమలోనే ఇప్పటికీ సాగుతున్నాయి. ఆధునిక 


x 


తారతీయ భాషల్లో జరిగే పరిశోధనలు వేళ్ళమీద లెక్కించవచ్చు. ఈ విషయంలో 
సామాజీక కాస్తారీల్లో జరుగుతున్న కృషీ కొంత మెరుగు. అంటే (ప్రధానంగా 
మన పరిశోధనలకు | పేరణ ఇంగ్లీషు, ఇ౦గ్లీషులోని పుస్తకాలే అన్నమాట వీటిని 
విశ్వ విద్యాలయాలలోని తెలుగు ₹ఇలవారు. తప్ప ఇతర శాఖలవారెవరూ తేలుగు 
వారై ఉండి కూడా తెలుగులోకి తేవాలనే [ప్రయత్నాలు చేయలేదు. మన శాస్త్రజా 
లకు మన జీవితం మీదా ఆ జీవితం కష్టనిస్థూరాలు మాట్లాడుకునే మన భావ 
మీదా ఉండే (ప్రేమకు ఇది చాలా శోచనీయమైన దృష్టాంతం. ఈ విషయంలో 
పొరుగు భాషలవారు కొస్త'నయంగా ఉన్నారని. తెలుస్తోంది, 

తెలుగు శాఖలు, "తెలుగు శాఖల్లోని పరిశోధన - వీటిని సమీక్షిసే ఇతో" 
వరకు వెలువడిన పరిశోధక వ్యాసాల్లో సంస్కృత వ్యాఖ్యాన తర్క సంప్ర 
దాయమూ కన్చించదు. పటిష్టమైన ఆధునిక పద్దతి ee కన్పించదు.. 
ఆధునిక పద్దతి (క్రమాన్ని అంతో 'షరతో పాటించిన “పరిశోధక వ్యాస సాలు ఏవైనా 
ఉన్నాయంటే అవి భాషా పరిశోధనకు సంబంధించినవి. సాహిత్య పరిశోధనా 
విషయంలో ఈ పద్దతి [కమం ఇంకా ఒక రూపాన్ని. దిద్దుకోవలసి ఉంది, ఈ 
దళాబ్దిగో ఆధునిక సాహిత్యంపై జరిగిన ఒకటి. రెండు పరిశోధనలు . ఒక 
మినహాయింపు అయితే .కావచ్చు - ఈ వెలితిని కొందరు గమనించడం భల్లన్నే 
పరిశోధన విధానానికి సంబంధించిన ఒకటి, రెండు పుస్తకాలను కొన్ని. వ్యాసాలన్ను 
తెలుగులో ఇద్దరు ముగ్గురు . వెలువరించటానికి [ప్రయత్నించారు అవి. ఇప్పట్సి 
ఈ పుస్తకంతో సహా సమ్మగమైనవి, కావు, అయితే యువ పరిశోధకుడు, 
డా॥ జయప్రకాష్‌ రాసిన. ఈ పుస్తకం “పరిశోధన విధానం” ఇంతకు ముందు 
వెలువడిన 'శెండింటికంచే. విపులమైంది.. వివరణాత్మక మైంది. పరిశోధక వ్యాస 
హాప్‌ నిర్మాణాంశాలను విశ్లేషణాళ్మక ౦గా చర్చించింది. క్ట 

ఆం (దేశంలోని తెలుగు ' శాఖల ఆధ్యాపకులు' M. Phil, మెథడాలజీలో' 
ఒకటో వం స్టేపర్టను గత' 'పదీ హేనేషగా బోధిస్తూనే ఉన్నారు. ఆ బోధన” 
వగికకంగా. సాగుతుందో 'విశ్రషించుకోవడానికి 'కొవలనిన ముద్రణ. సామ।గి 
లేటు: .వీశ్ళెవరికీ పట్టని పని -రాప్రే!తర మధురై. విశ్వవిద్యాలయంలోని 
జయప్రకాష్‌ పట్టించుకొన్నందుకు మనం మెచ్చుకోవాలి. యాదృచ్చికం ఏమంటే 
ఈ పు.స్తకాని' కంటే. ముందు. వెలువడిన రెంటినీ. కూడా రా ఫ్రైతర విశ్వవిద్యాశ 
లయాలలోని' ఆధ్యాఫకులు. -వెలువరించటమే. మన భాషను, మన సొహిత్యాన్నీ 3 
జకపద్దతి- [కమంలో పరిశీలించాలని ఇంట్లోవాళ్ళు. కంటే. 'పయటివాశ్ళే ఎకూడవేళా 
మధన. పడుతున్నా రనేడోనీక్‌. ఇదొక. సాక్ష్యం. 

ఇట్టాంటి పృస్తకాల్లు "రాయటంలో, చాలా : చిక్కులున్నాయి, .బక' చిక 
విషయ. విశ్లేషణ క్రమానికి సంబంధించింది, మర్లొక చిక్కు . షరిభాషకు. సంబం 
ధించింద్లీ విషయ విశ్లేష్లణ క్రమంలో. .ఉద్గాహరణళను. పేర్కొంటే ఆది. 


xi 


ఆన్వయ పూర్వకమవుతుంది. ఈ పుస్తక రచయితది theoritical 
approach కాబట్టి దీనిలో ఉదాహరణలు దాదాపు లేవ్ష. పరిభాషను సృష్టించు 
కోడంలో ఎంతో శమ కనిపిస్తుంది. రచన చి త్తపేద్దిత్లో' సాగింది. 


డా॥ జయప్రకాష్‌ భాషా సామాజిక పరిశోధకుడు. తులనాత్మక సాహిత్య 
కృషి చేసినవాడు. దాన్ని పరిశీలిస్తున్నవాడు. పరిశోధకుడుగా, అధ్యాపకుడుగా 
తన అనుభవాలు నలువురితో పంచుకొని తెలుగులో పరిశోదన వీకాసానికి 
తోడ్పడాలనే తపన ఉన్నవాడు. ఇంతకంటే సంతోషించదగిన విషయం మన 
చీశ్వవిద్యాలయాల్లో ఏముంటుంది? 

ఈ పుస్తకాన్ని మున్ముందు ఒక పామాణిక పాఠ్య (గంథంగా 
రూహొందించే ప్రయత్నం తప్పక చేయగలడనే విశ్వాసం నాకుంది. పూర్వ 
విద్యార్థి, రాయలసీమ (గామ నామ సర్వే పథకంలో సహాచరుడూ అయిన 
శా॥ జయప్రకాష్‌ ఈ మొదటి ముద్రణకు ఆందుకే ఆహ్వానం, 


హారర్‌ కారు | డా. కేతు విశ్వనాధరెడ్డి 


20 జూలై, 1990. ఆంధ పదేళ్‌ సార్వ తిక విశ్వవిద్యాలయం 


కృతజ్ఞతలు 


పరిశోధన విధానం మీద పుస్తకం రాయాల్సిందిగా నన్ను (పేరేషించిన 
ఆ ప్తమ్మితులు డా! టీ, కె, (పసాద్‌ గారికి, కావాల్సిన పుస్తకాలను ఇచ్చి రచనలో 
సహాయ సహకారాలందించిన మ్నితులు డా॥ జి, వి. యస్‌, ఆర్‌. కృష్షమూ ర, 
శ్రీ జయదాలన్‌, యస్‌, జె. గార్భకు- 

చిత్తు పతీని ఆమూలా[గం చదివి చక్కటి సూచనలు ఇచ్చిన మ్మితులు, 
డా॥ టి. యస్‌, గిరి ప్రకాష్‌, డా॥ పి. నరసింహారెడ్డి, డా॥ యస్‌. షి, జి. 
చం|బ్ర శేఖర్‌, డా॥ కె. యస్‌. రమణ గార్జకు-- 


శిష్యవాత్సృల్యంతో ఆశీస్పులందించిన డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణగారికి, 
ఆచార్య కేతు విశ్వనాథ రెడ్జిగారికి - 

నాకృషి ముదిత రూపంలో రావడానికి కారకుడయిన మా 
అన్న య్యకూ- 

పుస్తకం రాయడంలో నాతోపాటు శ్రమించిన శ్రీమతి డా॥ సత్యవతిక్రీ- 

ముఖపత్రాన్ని అందంగా తీర్చిదిద్దిన మితులు, [ప్రముఖ చితకారులు 
రమ గారికి. 

ఓపిగ్గా శుద్ద ప్రతిని తయారుచేసి పెట్టిన పరిశోధక విద్యార్థిని కుమారి 
మాధురికి 

పుస్తకాన్ని (శద్దగా, అందంగా మదించిన లక్ష్మీ గణపతి [పింటింగ్‌ 
(ప్రెస్‌. అధినేతలు, శ్రీమతీ జె. ఎస్‌. గుణసుందరిగారికి, పస్‌ కార్మిక 
సోదరులకూ. 

[ప్రచురణ బాధ్యతలను స్వీకరించి [ప్రోత్సహిస్తున్న వికాలాంధ [ప్రచురణ 
సంస్థవారికి, ముఖ్యంగా సహృదయులు శ్రీ రాజేశ్వరరావు గారికి- 


= దె 
29-1-99 (కొ 


విషయసూచిక 


1. పరిళోధన (Research) 1.11 
eis [పవేశిక 1 
1 అర్థ వివరణ 2ి 
1.8. పరిశోధనలో వైజ్ఞానిక పద్ధతి డీ 
1.4. పరిశోధన లక్షణాలు ర 
4.5. ఉతమ పరిశోధన లక్షణాలు 7 
1.6 పరిశోధన క్రమం 8 
1.7. షరికోధనలో వివిధ రకాలు 10 
1.8. పరిశోధన ఆవశ్యకత 10 
1.9. ఉపసంవోర్లం 11 
ని. పరిశోధకుడు (Researcher) 12.17 
2.1. (పవేశిక 12 
బలి, అర్హతలు 12 
9,8, పరిశోధకుడు ఎదుర్కొంటున్న సమన్వేలు 16 
వ,4. ఉపసంహారం 17 
త్రి. పరిశోధన సమస్య (Research Problem) 18.25 
8.1. [పవేశిక 18 
8.2, అర్థ వివరణ 18 
8.8. పరిశోధనాంశ ఆకరాలు 19 
5,4. పరిశోధనాంశం ఎలా ఉండాలి? 81 
8.5. పరిశోధన సమస్య ఎంపికలో కొన్ని నూచనలు 22 
8.6. పరిశోధన సమస్య [పామాణ్య నిరూపణ 24 
says సిద్దాంత వ్యాస సంగహ రూపం శక్‌ 
8.5. ఉపసంహారం 25 


xiv 
శే. పరిశోధన |పణా?క (Research Design) శి6ింకిశి 


4.1. (ప్రవేశిక 28 

శీ, 2, అర్థ వివరణ 26 

4.8. పరిశోధన [పణాళికలోని ముఖ్యాంశాలు 27 
$4.4. ఉత్తమ పరిశోధన పణాశిక 81 

4.5. పరిశోధన (పణాళిక ప్రయోజనాలు 2 
4.6. ఉపసంహారం 82 


థ్‌ ఊహాపతిపాదన (Hypothesis) 88.40 
Sik (పవేశిక 88 
ర్‌.2. అర్థ వివరణ లికి 
ఫ్‌, లి, ఊహా పతిపాదన - ముఖ్య లక్షణాలు శీర్‌ 
5. ఉ, ఊహాపతిపాదన -రకాలు శీ 
ర్‌ ర్‌, ఊహా పతిపాదనను రూపొందించుకొనే విధానం లకీ 
5.6. ఊహా ప్రతిపాదన ప్రామాణ్య నిరూపణ శిరి 
ర్‌, 7. ఊహ్మోప్రతిపాదన [ప్రయోజనాలు 89 
5,8. ఉపసంహారం 40 


శ్ర. పరిశోధన సామ।గి సేకరణ 41.49 
(Collection of Source Material and Data) 
6.1. (ప్రవేశిక 41 
6.2. పరిశోధన సామ(ి-వివిధ ఆకరాలు 41 
6,8. [గ్రంథాలయాలు జ్తీక్తీ 
6.4. ఉపయుక్త గ్రంథసూచి శక్‌ 
6.క్‌. సవిమర్శక ఉపయుక్త (గంథనూచి 46 
6.6. పరిశోధన సమాచారం రాసుకొనే విధానం 46 
6.7. నోట్సు రాసుకోవడంలో కొన్ని మెలకువలు 4? 
6,8. పరిశోధన సమాచారం - విభాగాలు 468 
6.9. విషయ సేకరణలో జాగత్తలు 49 
6.10. ఉపసంహారం 49 


7. పరిశీలన (Observation) 0.56 
7.1. ప్రవేశిక. 50 
7.2. అర్థ వివరణ 50 
7.8. పరిశీలన లక్షణాలు 1 


RV 


7.4... పరిశీలనతో ముఖ్యాంశాలు కకి 

7.5. పరిశీలన విభాగాలు 58 

1,6. పరిశీలన విధానం కక్ష 

7.7. పరిశీలనలో తీనుకోవలసిన జ్యూగ తలు 54 
7.8. పరిశీలన (పయోజనాలు కక్‌ 

7,9. పరిశీలన పరిమితులు గ్‌6 

7.10. ఉపసంహారం 586 


ఏ. ప్రశ్నావళి పద్ధతి (Questionnaire Method) 57-63 


8.1. ,పవేశిక 657 

8.2, అర్థ వివరణ 5 

8.3. (పశ్నావళి పద్దతిలోని ముఖ్యాంశాలు 58 
కి.4. ఉతమ ప్రశ్నావి లక్షణాలు రిరి 

8.5. (పశ్నావశిని పంపించే పదతి 60 

8.6. [పళ్నావళి పద్దతి [ప్రయోజనాలు 62 
8.7. పళ్నావ పదతి పరిమితులు 62 

8.8. ఉపసంహారం 68 


రీ, సందర్శన పద్ధతి (Interview) (4. 76 


9.1. (పవేశిక 64 

9.2. అర్థ వివరణ 64 

9.3. సందర్శన పద్దతి, ఆశయాలు 85 

9.4. విభాగాలు 67 

9.5. సందర్శకుని గుణగణాలు 7! 

$.6. సందర్శన పద్దతి విజయవంతం కావడానికి 
కొన్ని నూచనలు 12 

9.7. సందర్శన పద్దతి [ప్రయోజనాలు 74 

9.8. పరిమితులు 75 

9.9. ఉపసంహారం 78 


10. సిద్దాంత వ్యాస రచన (Thesis Writing) 77.94 


10.1. (ప్రవేశిక 77 
10.2. పరిశోథన నివేదిక - రూవభేడాలు 77 


xvi 


10.8, సిద్దాంత వ్యాస రూపకల్పన 79 
10.4. సిద్దాంత వ్యాస స్వరూపం (Format of the Thesis) 798 
10.4.1. పూర్వభాగం 80 
10.42. |గంథ భాగం 90 
10.4.8. ఆధార విషయ. వివరణ 50 
10.5. ఉత్తమ సిద్దాంత వ్యాస రచనకు కొన్ని మెలకువలు 86 
10.6. మూడు రచనా దశలు 686 
10.6.1. మొదటి దళ 68 
10.6.2. రెండవ దశ 90 
10.6.8. మూడవ దశ 99 
10.7. ఉపసంహారం 94 
11. ఆధార విషయ వివరణ (Reference Material) 95-110 
Tals (ప్రవేశిక 95 
Lies [ప్రయోజనాలు 95 
11.8. సూచికలు 96 
11.4. ఉల్లేఖాలు_ 102 
11.5. ఉపయుక్త (గంథనూచి 162 
11.6. ఉదాహృతాలు 106 
11.7. అనుబంధాలు 109 
11.8 ఉపసంహారం 110 
చివరగా... 111.112 
ఉపయు క్ర [గంథసూచి 118.114 


పారిభాషిక పడాలు 115-120; 


1. పరిశోధన (RESEARCH) 


1-1. (పవేశిక 


ఇరవై యవ శతాబ్దం పరిశోధనయుగం. ఈనాడు అన్ని రంగాల్లో నూ పరి 
శోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తత్ఫలితంగా సమాజం 'సర్యతోముఖాభి 
వృద్దిని సాధించి (పగతిపథంవై పు పయనిస్తూ ఉంది. ఈనాడు పరిశోధనలు ఇంత 
పెద్ద ఎత్తున జరగడానికి నేటి పఠిశోధకుల్లో పెంపొందిన వైజ్ఞానిక దృక్పథమే 
[ప్రధాన కారణమని చెప్పవచ్చు. మొన్నటివరకు సమాజంలో పేరుకుపోయిన మూఢ 
నమ్మకాలు, కట్టుబాట్లు మానవ (ప్రగతికి అడ్డుగా ఉండేవి. (ప్రజల్లో అన్వేషణాచింతన. 
క్షీణించడానికి మత [పాబల్యం కూడా ఒక కారణంగా భావించవచ్చు. కొత్త కొత్త 
ఆలోచనలను, నూతన పరిష్కార మార్గాలను ఆనాటి మతాధికారులు తీవ్రంగా 
నిరసించేవారు. మధ్యయుగాల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటనను బేకన్‌ ఈ విధంగా 
చితీకరించాడు : 


డీ. శ. 142 లో ఆనాటి .పండితుల్లో ఒక పెద్ద వివాదం చెలరేగింది. 
గుర్రానికి ఎన్ని పళ్ళు ఉంటాయి అన్నదే వివాదానికి మూలకారణం. దేశం: 
నలుమూలల నుండి ఆహ్వానింపబడిన మతాధికారులు, పండితులు ఒకచోట 
సమావేశమయ్యారు. 18 రోజులపాటు వాదోపవాదాలు, చర్చోపచర్చలు త్మీవంగా 
జరిగాయి. ఎన్నో ప్రాచీన [గంథాలు తిరగవేశారు. అయినప్పటికి వారొక 
నిర్ణయానికి రాలేకపోయారు. 14వ రోజున ఒక యువకుడు పండితసభలో (ప్రవే 
శించాడు. గుర్రం నోటిని పరిశీలించి చూశామంటే ఎన్ని పళ్ళు ఉన్నాయో తెలు 
స్తుంది కదా! అని వారికి చెప్పాడు. ఈ మాటలలో పండితుల్లో పెద్ద సంచలనం 
చెలరేగింది. అందరూ ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. .నిజం తెల్పుకోవా 
లంటే ఇదా పద్ధతి? ఇటువంటి వింత ఎక్కడైనా వుందా? అంటూ విస్తుపోయారు. 
ఆ శని దేవత [పభావం వల్లనే ఇతడీ విధంగా మాట్టాడుతున్నాడని అతన్ని సభ 
నుండి గెంటివేశారు.* 


(ప్రజల్లో మొలకెత్తిన హేతువాద దృక్పథాన్ని ఆనాటి మతాధికారులు 
ఏ విధంగా సమాధి చేసేవారో ఈ సంఘటన తెలియజేస్తూ వుంది. 


PV-1 1 


నాకీ 


ఈ విధమైన తీ [వ ప్రతిబంధకాలు ఎదురై రై నప్పటికీ (పజల్లి అన్వేషణా 
శకి పూర్తిగా నగంచలేదు. (ప్రపంచగతిలో ఒక [క్రమపద్ధతి ఉందనే విషయాన్ని 
కొందరు జిజ్ఞాసువులు (గ్రహించారు. నిశిత పరిశీలనతో కార్యకారణ సంబంధాలను 
వాళ్ళు నిరూపించారు. ఈ కారణాల వల్ట ఈ కార్యం జరుగుతుందని కచ్చితంగా, 
దృష్టాంత పూర్వకంగా చెప్పగలిగారు. ఈ విధంగా ప్రయోగాత్మక ఆధారం లేక 
వ్యక్తిగత ఆనుభవం అంతకు ముందున్న గుడ్డి నమ్మకాలకు స్వస్తి చెప్పి వైజ్ఞానిక 
పరిశోధనకు నాంది పలికింది. 


1.2. అర్థ వివరణ 


పరిశోధన అంటే అన్వేషించడం, వెదకడం అనే అర్థా లున్నాయి. 
‘Research’ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో పరిశోధన అనే 
పదాన్ని [పయోగిస్తున్నారు. ‘RESEARCH' అనే పదం _వెంచి భాషా 
పదమైన ‘RECERCHER' నుండి పుట్టింది. శ్వ French పదానికి 'వెదకటం' 
ఆని ఆర్థం, ఒక విషయాన్ని గురించి సమ్మగంగానూ, నిశితంగానూ చేసే అన్వేషణా 
[ప్రయత్నాన్ని ఇది సూచిస్తుంది. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన ఆకాంషే 
పరిశోధనగా పరిణమిస్తుంది. పరిశోధన అంటే ఒక అంశాన్ని వైజ్ఞానిక దృక్పథంతో 
క్రమ పద్దతిలో అన్వేషించి సత్యస్థితిని బహిర్గతం చేసి నూతన సిద్ధాంతాలను 
[పతిపాదించడం అని చెప్పవచ్చు. 

అస్పష్టం, అగోచరం, అగాహ్యం, అయోమయం అయిన ఒక అంకాన్ని 
వైజ్తానిక దృక్పథంతో పరిశీలించి ఆ అంశం నిజ స్థితిని ప్రకటించడమే పరిశోధన 
[ప్రధాన లక్షణం. పరిశోధన అవ్యక్తంగా వున్న అంశాలను సువ్యక్తం చేస్తుంది. 
పరిశోధన నూతన విషయాలను ఆవిష్కరిస్తుంది. జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. పరి 
శోధన అనేది ఒక (ప్రయాణం, అజ్ఞానం నుండి జ్ఞానానికి చేసే [పయాణం, వాస్త 
వస. తెలుసుకోవడానికి చేస్తున్న ఏ (ప్రయత్నమైనా టు. భావించవచ్చునని 
పె విషయాలనుబట్టి తెలుస్తోంది. 

తెలియని విషయం ఎదురైనపుడు దాన్ని గురించి తెలుసుకోవాలనే 
కుతూహలం కలగడం మానవ సహజం. ఆ విషయం గురించి తెలుసుకోవాలనే 
తపన పరిశోధకుడిలో ప్రారంభమౌతుంది. ఇతరు లెవరూ తన సందేహాలను 
తీర్చలేక బి పోయినప్పుడు తానే స్వయంగా ఆ సమస్య పరిష్కారానికి పూను 
కొంటాడు. ఒక [క్రమపద్ధతిలో పరిశీలన సాగించి సమస్యకు పరిష్కారాన్ని 
కనుగొంటాడు. ఆవిధంగా వస్తు నిజ స్థితిని అవిష్కరిస్తాడు, సందేహాలను 
నివృ రి చేస్తాడు. తెలియని అంశాలను స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలనే 

కాస ప్రతి పరిశోధకుడికి వుండాలి. అలాంటి జిజ్ఞాస ఉన్నప్పుడే అతడు విజ్ఞాని 
seh 


పరిశోధన అంటే--- 


“A careful investigation or enquiry specially through 
search for new facts in any branch of knowledge” అని 
Advanced Learners Dictionary of current English లో అర్థం 
ఇచ్చారు. 


వివిధ ఆకారాల ద్వారా పరిశోధన సమస్యను కూలంకషంగా పరిశీలించి 
పరిష్కార మార్గాన్ని కనుగొనడం పరిశోధన, పరిశోధనను ఒక [కమ పద్దతిలో 
కొనసాగించాలి. వైజ్ఞానిక దృక్పథంతో నూతన ఆలోచనా విధానాలతో ఆధునిక 
సాంకేతిక నై పుణ్యంతో సమస్యలను పరిష్కరించే విధానాన్ని మనం పరిశోధన 
అనవచ్చు. 


౧. 6. CRAWFORD పరిశోధనను నిర్వచిస్తూ- 


“Research is simply a systematic refind technique 
of thinking employing specialized tools, instruments and 
procedures in order to obtain a more adequate solution of a 
problem than would be possible under ordinary means. It 
starts with a problem, collects data or facts analyzes there 
critically and reaches decisions based on the actual evidence, 
Tt involves original work instead of more exercise of personal 
opinion. It evolves from a genuine desire to know rather than 
a desire to prove something. It is quantitative seeking to 
know not only what but how much and measurment is there- 
fore a central feature of it"? 
అని అన్నాడు, 


నూతన సత్యాలను ఆవిష్కరించడం, నూతన సిదాంతాలను (పతిపాదిం 
చడం పరిశోధన [ప్రధాన లక్ష్యాలుగా భావించవచ్చు. [కొతగా కని పెట్టిన 
నూతనాంశాలను వెల్లడి చెయ్యడంవల్ల పాత్ర సిద్ధాంతాలు మార్పులు చెందడం, 
నూతన సిద్ధాంతాలు రూపొందడం, కొన్ని సూత్రాలు, పద్ధతులు అదనంగా 
చేరడం జరగాలి. అంటే అలాంటి గొప్ప మార్పులను తీసుకురాగల సిద్ధాంతాలను 
వెలువరించడ మే పరిశోధన అవుతుంది కానీ, ఉన్నది ఉన్నట్టు చెప్పడం పరిశోధన 
కాదు. అంతేకాకుండా పరిశోధకుడు (పతిపాదిస్తన్న ఈ నూతన సిద్ధాంతాలు 
అంతకు పూర్వం ఎవరిచేతా, ఎక్కడా [ప్రకటించి వుండకూడదు. ఏదైనా ఒక 


3 


అంకానికి సంబంధించి గతంలో పరిశోధనలు ఎంతవరకు జరిగాయో పరిశీలించి 
వాటిని కొనసాగించడమే నిజమైన పరిశోధన. పూర్వం పేర్కొన్న అంశాలనే 
మళ్ళీ చెప్పడం కాని, ఆ తలనే వివరించడం కాని పరిశోధన అనిపించుకోదు... 
పరిశోధన ఫలితాలు విజ్ఞాన ప్రపంచాన్ని విస్తృతం చేయాలి. నూతన అంశాలు: 
కని పెట్టాలనే దృష్టితో “చేస్తున్న [ప్రయత్నమే (Process of discovering 
something n౭w) పరిశోధన అని భావించవచ్చు. 


పరిశోధకుడు తాను సేకరించిన విషయాలను [కమ పద్దతిలో గుదిగుచ్చి 
నంత మాత్రాన పరిశోధన పూర్తికాదు. సేకరించిన వస్తు సామ గిని వైజ్ఞానిక 
దృష్టితో విశ్లేషించాలి. సిద్దాంతాలను ర వా స్రవాలను బహిర్గతం 
చెయ్యాలి. పరిశోధనలో “వెలువడే ఫలితాలు” వుంటాయి తప్ప ) పరిశోధకుడు తాను 
“ఆశించిన ఫలితాలు” వుంటాయని అనుకోకూడదు. తాను సేకరించిన వస్తు 
సామ్మగిని వైజ్ఞానిక పద్ధతులతో విశ్లేషించినపుడు వెలువడిన ఫలితాలను యథాతథంగా. 
చెప్పాలి గాని తన స్వంత అభ్మిప్రాయాలను జోడించి చెప్పకూడదు. పరిశోధనలో 
కల్పనలకు, ఊహలకు తావు లేదు. అలాగే పరిశోధకుడి ఇష్టాయిష్టాలకు [ప్రమేయం. 
లేదు. పక్షపాత రహిత దృష్టితో పరిశోధనలు సాగించాలి, [పతి చిన్న అంకాన్ని 
"హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించి నిజానిజాలను సాక్ష్యాధారాలతో నిహూపిం 
చాలి. అప్పుడే పరిశోధన విజయవంతమౌతుంది. 


John W. Best అనే American శాస్త్రవేత్త పరిశోధనకు నిర చనం 
చెపుతూ ఇలా అన్నాడు : 

“Research may be defined as ihe systematic and objec- 
tive analysis and recording of controlled observations that 


may lead 10 the development of generalizations, principles or 


theories, resulting in predection and possible ultimate control 


of events”.? 


ఈ విధమైన నిర్వచనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నిర్వచనాల్లోని సారాంశం. 
ఆధారంగా పరిశోధన టి పరిశీలి సే సై పరిశోధన గురించి ఒక మౌలిక 
అవగాహన మనకు ఏర్పడే అవకాశం ఉంది. 


1.3. పరిశోధనలో వైజ్ఞానిక పదతి (Scientific Method) 


ఈ ఇరవయ్యో శతాబ్దంలో మానవుడు సాధిస్తున్న అద్భుత విజయాల వెనక 
చోదకళ క్రి అతని వైజ్ఞానిక దృక్పథమే అని ఇంతకుముందే అనుకున్నాం. సత్య 


4 


నిరూపణకు మానవుడు ఎన్నో పద్దతులను అవలంబిస్తూ వచ్చాడు. కాలక్రమంలో 
పరీక్షలకూ [ప్రయోగాలకూ రుజువై నిలిచే వైజ్ఞానిక పద్దతి ఆతనికి సరై నదిగా 
శఈోచింది. దానిని అవలంబించి అన్ని రంగాల్లోనూ అతను ఎంతో [ప్రగతి సాధిం 
చాడు. వాస్తవాన్ని [గ్రహించడానికి విజ్ఞాన శాఖల్లో ఏ పద్దతి అనుసరిస్తారో పరి 
శోధనలో కూడా ఇప్పుడు అలాంటి పద్ధతే ఆవలంబించడం వల్ల పరిశోధన అనేది 
వైజ్ఞానిక పద్ధతిగా పరిగణింపబడుతోంది. ఈ పద్ధతిలో పరిశోధకుడు వైజ్ఞానిక 
చృక్పఠాన్ని కల్గి ఉంటాడు. అతని దృష్టి తర్కం మీద, వస్తుగతంమీద ప్ర 
వుంటుంది. ఇందులో పళిశోద్దన చేసే వ్యక్తుల స్వంత అభ్మిపాయాలకు, ఇష్టాయిష్టా 
అకు ఎటువంటి [ప్రమేయం ఉండదు. 


The Scientific Method a rigorous impersonal mode of 
procedure dictated by the demands of logic and objective 
procedure అని అంటారు కార్లోస్‌ 


వైజ్ఞానిక పద్దతిలో ఈ కింది లక్షణాలు (ప్రధానంగా కన్నిస్తాయి 

1. వెజూనిక పదతి [ప్రయోగాత్మక [ప్రమాణాల పె ఆధారపడి ఉంటుంది. 
యం దగ అణ ర 

సంబంధిత భావనలను (concepts) ఇది (గహిస్తుంది. 

కంటికి కనిపించే (ప్రత్యక్ష అంగాలను మాత్రమే విశ్వసిస్తుంది. 


వస్తు సామిని విశ్లేషించినపుడు ఏ సిద్దాంతాలు ఉత్పన్న మౌతాయో 
వాటిని మాత్రమే స్వీకరిస్తుంది. ఊహా |పతిపాదనలను యధాతధంగా 


ఆంగీకరించదు. 


క, పరిశోధనలో ఆవలందించనున్న | అవలంబించిన పద్దతిని ప్రారంభంలోనే 
వెల్లడి చేస్తుంది. విమర్శలకు, పరీక్షలకు పరిశోధన ఫలితాలు నిలబడ 
గలిగేటట్టు ఉంటాయి. 


8, శాస్త్రీయ సిద్దాంతాలను రూపొందించడ మే పరిశోధన (ప్రధాన ఉదేళం, 


1.4. పరిశోధన లక్షణాలు 


1.4.1. పరిశోధన [ప్రధాన ఉద్దేశం సమస్యలను మ కార్యకారణ 
సంబంధాలను ఆవివ్మరించడం. 


14.8. పరిశోధన అనేది మూల సిద్ధాంతాలను లేదా నూత్రాలను రూపొందించ 


5 


గలగాలి, తర్వాతి సరిశోధకులకూ; సమస్యల పరిష్కాారానికీ ఇవ్‌, 
ఉపకరిస్తాయి. 


పరిశోధన అనేది పరిశీలనానుభవం లేదా (ప్రయోగాత్మక [ప్రమాణాలపై 
ఆధారపడి వుంటుంది. సత్య నిరూపణలో మూఢనమ్మకాలకు, కల్పన. 
లకు, ఊహాపోహలకు తావు లేదు. పరిశీలన వల్లి తెలియదగిన ఆంకా 
లను మాత్రమే స్వీకరించాలి. 


కచ్చిత మైన పరిశీలన, వివరణ పరిశోధనలో చాలా ముఖ్యం. అతిశయో. 
కులు, అవా సవిక వర్ణనలు ఉండకూడదు. 


వివిధ ఆకారాల ద్యారా వస్తు సామిని సేకరించడం పరిశోధనలో. 


ముఖ్యమైన అంశం. సేకరించిన విషయ సామ్మగి ఆధారంగా నూతన 
విషయాలను ఆవిష్కరించాలి, విజ్ఞాన సర్వస్వాలు, జీవిత చర్మితలు, 
వివిధ పృతికలు మొదలై నవి చదివి విషయాలను సంగ్రహించి అందంగా 
రాసినప్పటికీ అది పరిశోధన అనిపించుకోదు. 


పరిశోధన అనేది నియమబద్ధంగాను [క్రమబద్ధంగాను ఊంటుంటి. 
జాగ త్తగా రూపొందించుకొన్న ఒక (పణాళిక ననుసరించి పరిశోదన 
సాగుతుంది కాని “గుడెద్దు చేలోపడ్డట్టు” ఉండదు. 


పరిశోధనలో నైపుణ్యం, పూర్వశిక్షణ చాలా ముఖ్యం. పరిశో ధకుడికి 
పరిశోధనాంశం పె పూరీ అవగాహన ఉండాలి. ఆ అంశానికి సంబం 
ధించిన పూర్వ పరిశోధనలు సమాలోచించాలి. తత్సంబంధిత సాహిత్య 
మంతా జాగ త్రగా సేకరించాలి. సేకరించిన అంశాలను విశ్లేషించగల 
నేర్పు ఉం౦డాలి. 


పరిశోధన హేతుబద్ధమై తర్క_బద్దమె ఉండాలి. వస్తు సామ్మగిని, మూల 
సిద్ధాంతాలను పరీక్షకు పెట్టాలి. పరిశోధకుడు తన స్వంత యిష్టాయిష్టా 
అను ఎంత మాతము చూపించకూడదు. ఊహో (ప్రతిపాదనలను. 
[దువపరచడంకన్నా దాన్ని పరీక్షలకు గురిచేయడం మంచిది. 


అపరిష్కృత సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది పరిశోధన" 
అజ్ఞానాన్ని పార దోలడం ఉ త్తమ పరిశోధన లక్షణం. 


6 


1.4.10. 


1.4.11. 


1.4.12. 


పరిశోధన [పళాంతంగా ఉరుకులు, పరుగులు లేకుండా చేయాలి. సాధా 
రణంగా పరిశోధన ఆకర్షణీయంగా ఉండదు. ఎడతెగని సందేవీలూ 
సమాధానాలూ (పశ్నలూ పరిశోధనా [క్రమంలో ఎదురవుతూనే 
ఉంటాయి. అంటే పరిశోధన అనేది పూలబాట కాదు, ముళ్ళబాట, 
ఒక్కోసారి బాటే ఉండకపోవచ్చు. బాటను కూడా పరిశోధనాక్రమంలో 
ఏర్పరచుకోవాల్సిన అవసరం రావచ్చు. 


పరిశోధనలో జాగ త్రగా సిద్ధాంతవ్యాసం రూపొందించాలి. ముఖ్యమైన 
సాంకేతిక పదాలను నిర్వచించాలి. పరిశోధన పరిమితులను తెలియ 
జెయ్యాలి. పరిశోధన [క్రమాన్ని వివరంగా చెప్పాలి. సాక్ష్యాధారాలను 
మరిచిపోకుండా పొందుపర్నాలి. ఫలితాలను యథాతథంగా .|పక టించాలి. 
సిద్దాంత వ్యాసంలోని గణాంక వివరాలు ఇతర పరిశోధకులకు వారి 
పరీక్షలకు: అందుబాటులో ఉండేటట్లు చూడాలి, 


పరిశోధన ఒక్కోసారి ధైర్య సాహసాలను కోరుతుంది. తీవ (పతి 
బంధకాలు ఎదురై నప్పటికీ పరిశోదన సాగించి నూతనాంశాలను ఆవిష్క. 
రించిన పరిశోధకులు విజ్ఞాన చర్మితలో ఎందరో వున్నారు. 


1.5. ఉత్తమ పరిశోధన లక్షణాలు 


hub 
1.5.2, 


1.5.8. 
1.5.4, 


James Herald Fox & శ్రమ పరిశోధనకు ఈ [కింది లక్షణాలను 
నిర్దేశించాడు: * 

పరిశోధన ఉద్దేశ్యం స్పష్టంగా నిర్వచించాలి, 

పరిశోధన క్రమాన్ని సూఇ్మంకాలతో సహా వివరంగా తెలియజెయ్యాలి, 
ఇతర పరిశోధకులు పరిశోధనను కొనసాగించడానికి ఇవి తోడ్పడతాయి. 
పరిశోధకుడు తాను పరిశోధనలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగాడో 
తెలియజెయ్యడంవల్ల తర్వాత పరిశోధకులు అతడు వదలి పెట్టినచోటు 
నుండి పరిశోధన [పారంభించవచ్చు. 


పరిశోధన (ప్రణాళికను మిక్కిలి జాగరూకతతో రూపొందించుకోవాలి. 


పరిశోధన ప్రణాళికలో ఏర్పడిన లోపాలను పరిశోధకుడు మనస్పూర్తిగా 
అంగీకరించడమేకాక దానివల్ల ఏర్పడిన పరిణామాలను కూడ తెలియ 
జేయాలి. | 


155, వస్తుసామగ్రి తగినంతగా సేకరించీనప్పుడు మ్మాతమే విషయ విశ్లేషణ 
చేసి సిద్దాంతాలను రూపొందించటానికి సాధ్యమవుతుంది. విషయ వి శ్లేష 

అలో సముచిత పద్దతిని అనుసరించాలి. 

15.6. పరిశోధకుడు తాను సేకరించిన ఆకరాలను ఆధారంగా చేసుకొని పరిశీ 
లించినపుడు వచ్చిన నిర్ణయాలను మామే తెలియజేయాలి. తాను 
చేస్తున్న సిద్ధాంతాలు తాను సేకరించిన వస్తుసామ।గి ఆధారంగా 
మాత మే చేస్తున్నానని చెప్పాలి. తన స్వంత అభి పాయాలను ప 
మాత్రమూ రుద్దకూడదు. 

1.5.7. పరిశోధకుడు పరిశోధన విధానంలో సుశిక్షితుడై ఉండాలి. అప్పుడే 
పరిశోధనలో చక్కటి ఫలితాలను ఎదురు చూడవచ్చు. 


1.6. పరిశో ధన (క్రమం (Research Process) 


పరిశోధన విజయవంతం కావాలంటే ఒక నియమిత క్రమాన్ని పాటించాలి. 
ఆంటే పరిశోధనకు ఉష్మకమించినపుడూ, పరిశోధనలో నిమగ్న మైనపుడూ చేయ 
వలసిన పనులను ఒకదాని వెంట మరొకటి సార్ధకంగా సమన్వయ పూర్వకంగా 
చేయడమని ఆర్థం. దానివల్ల స్పష్టత పెరుగుతుంది. పరిశోధన రుజుమార్గంలో 
నడవటానికి అవకాశాలు మెరుగవుతాయి. అనవసరమైన గందరగోళాన్ని అస్తవ్యస్త 
తను పరిహరించటం సులభమవుతుంది. [కమ పద్ధతిని విస్మరించినప్పుడు పరిశోధన 
ఫలితాలు సృక్రమంగా ఉండవు. పరిశోధకుడు తాను అనుకొన్న నిర్గీతకాలంలో 
పరిశోధనను ముగించలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఏ రకమైన పరిశోధనకైనా 
ఈ [కింది అంశాలు తప్పనిసరిగా ఉండాలి : 


పరిశోధనాంళ నిర్వచనం 

సమ్మగ సాహిత్య పరిశీలన 

ఊహా ప్రతిపాదన 

పరిశోధన |పణాళిక 

విషయ సేకరణ 

వస్తు సామ।గి విశ్లేషణ 

ఊహా ప్రతిపాదనను పరిరక్షించడం 

వర్గీకరణ, సమన్వయీకరణ 

సిద్ధాంతవ్యాస సమర్చణ, ఫలితాల (పకటన, 

ఈ క్రింది రేఖాచిత్రం పరిశోధన వరుస క్రమాన్ని సూచిస్తోంది. పరిశోధనలో 


ఇటువంటి వరుస్మకమాన్ని పాటించడంవల్ల పరిశోధకుడు నియమితకాలంతో 
చక గాని ఫలితాలను పొందగలడు. 


శరై పారా బాజా ఇం క్ల కా 























'ఇరోలోరారూటానా నాయన ావాయులనాముయకులోంునాలాలు “యాుునిమనాలు చతు వలతా. 





| 
| 
| 
+ 






























ల్లటథ్థింల్లఃల్లటి 
౧2౮1 
ఈ ళ్‌ | న clay aoe Sa ||] 
ప జల్లిక seg] | | soe) ప్లస్‌ 
ogotyeg| | “8g ye we ట్‌, 
శ ఈ వ. 4 త an i ; న్‌ శ్ర 
ల్లణర్థింణిః నల్లటి | 
ఉం | 
| ఉల | 
gagonts® gg | 
$e కళ 


(553003 0299500) og | RY £9 


1.7. పరిశోధనలో వివిధ రకాలు 


పరిశోధనలో ఎన్నిరకాలున్నాయో చెప్పడం కష్టం. ఇప్పటి వరకు వచ్చిన 
పరిశోధనలను వర్గీకరించి దాని ఆధారంగా పరిశోధన రకాలను చెప్పడం మరింత 
కష్టం, ఎందుకంటే (పతి పరిశోధన తనకు తాను ఒక [పత్యేక విలక్షణత్వాన్ని 
కలిగి ఉంది. కాని పైన పేర్కొన్న పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుంటూనే 
న్రూలంగా పరిశోధనలను రెండు విధాలుగా విభజింపవచ్చు. 


1. ప్రయోగాత్మక పరిశోధన 
2. విశ్లేషణాత్మక పరిశోధన 

ప్రయోగశాలలో (Laboratory) ప్రయోగాలను _(eXxperiments) 
సాగించి ఫలితాలను ప్రకటించడమే (ప్రయోగాత్మక పరిశోధన, విజ్ఞానశాస్త్ర 
($0065) కాఖల్లో జరిగే పరిశోధనలు [ప్రయోగాత్మక పరిశోధనలు, 

విశ్లేషణాత్మక పరిశోధన సామాజికళాస్త్ర, చార్మితక, ఆర్థిక, భాషాః 
సాహిత్యం మొదలైన విభాగాలకు సంబంధించిందిగా చెప్పవచ్చు. సేకరించిన 
అంశాలను జ్యాగత్తగా ఏ శ్రషించడం, సమన్వయపరచడం, సిద్ధాంతాలు రూపొంటథిం 
చడం ఈ తరగతి పరిశోధనల్లో గమనించవచ్చు. 


1.8. పరిశోధన ఆవశ్యకత 


“నిరంతరాన్వేషణే మానవ (ప్రగతికి కారణమౌతుంది. ఒక విషయాన్ని 
గుడ్డిగా నమ్మడంకన్నా కొంత అనుమానం కలిగి వుండటం మంచిది. అనుమానం. 
అన్వేషణకు దారితీస్తుంది. అన్వేషణ నూతన విషయాలను అవివ్మరిస్తుంది అని 
హడ్సన్‌ మేక్సిన్‌ పరిశోధన [పాముఖ్యాన్ని వివరించాడు. 

పరిశో ధనలవల్ణి (ప్రయోజనం అనంతం. ఉదాహరణకు 17వ శతాబ్దంలో 
వచ్చిన పారిశ్రామిక విష్ణవం తర్వాత మూడు శ తాబ్దాలలో [ప్రపంచం ఎంతో మారి 
పోయింది. ఈ మూడు శతాబ్దాలను పరిశోధన యుగమనే చెప్పవచ్చు. అంతకు 
ముందు కొన్ని వందల సంవత్సరాలకన్న ఈ మూడు శతాద్దాల్లోనే (ప్రపంచం 
వైజ్ఞానికంగా ఎంతో అభివృద్దిని సాధీంచింది. 


ఉరుములు, మెరుపులకు, విద్యుత్తుకు సంబంధం ఉన్నదనే నూతన 
సిద్దాంతాన్ని స్థాపించిన బెంజమిన్‌ ఫ్రాంక్టిన్‌ని “పరిశోధన వల్ల [ప్రయోజనం 
ఏమిటి?" అని ఎవరో అడిగారట. ' దానికతడు ఆప్పుడే పృుట్టినబిడ్డ వలన 
ఉపయోగం ఏమిటి? అని సమాధాన మిచ్చాడట. నూతన సిద్ధాంతమనేది నిజానికి 
అప్పుడే ఉదయించిన శిశువు, కాల్మక్రమేణ బలాన్ని పుంజుకొని విజ్ఞానాన్ని 
(పకాశింప జేస్తుంది. 


10 


1.9. ఉపసంహారం 


ఈనాడు (పభుత్వ (పణాశికలన్నీ పరిశోధనలను ఆధారంగా చేనుకొని 
అమలుపర్భబడ్తున్నాయి. పార్మిశామిక, వాణిజ్య రంగాల్లో నూతన పథకాలు 
(ప్రవేశ పెట్టడానికి పరిశోధనలు అవసరమౌతున్నాయి. (పతి శాఖలోను Research 
and development అనే విభాగం [పారంభింపబడి ఉంది. పరిశోధనలు సామాజిక 
సమస్యల పరిష్కారానికి, దేశాభ్యుదయానికి, మానవ కళ్యాణానికి ఉపయోగపడ్డున్నా 
యని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 


REFERENCES ; 


i, C.E.K. Mees, Scientific Thought and Social Recon- 
struction, American Scientist 22 pp. 18-14 Quoted 
by John W. Best Research In Education pp. 8-4. 


9, C.C. Crawford Quoted by Vasili Vasanthakumar’ 
Telugu Parisodhana (Vol. 1) pp. 9-16. 


John W. Best, p. 18. 


Carlos lL. Lastrucci, The Scientific Method: Basie- 
principles of the Scientific Method, p. 17. 
As Quoted by C. R. Kothari p. 14. 


5. John W. Best 1 016 pp. 18-20. 
8. Quoted by C. R. Kothari p. 30. 


జా ర 


7, Quoted by C. మ Kothari p. 16. 


1H 


2. పరిశోధకుడు (ూజటియి 


2.1. |సవేశిక 


పరిశోధనలు విజయవంతం కావాలంటే ఉత్తమ పరిశోధకుల అవసరం 
ఎంతైనా ఉంది.' వారి నిరంతర పరిశోధన కృషి ఫలితాలు మానవ విజ్ఞాన 
వికాసాలకు, సమాజాభ్యుదయానికి కారణాలవుతున్నాయి. అంటే సమాజ సర్వతో 
.ముఖాభివృద్ధిలో పరిశోధకుడు గురుతర బాధ్యతను వహిస్తున్నాడన్నమాట,. 


2:2, అర్హ తలు 


పరిశోధనారంగంలో ఉన్నత ప్రమాణాలు స్థాపించాలం టే పరిశోదకునికి 
కొన్ని విశిష్ట అక్షణాలుండాలి, అంటే ఆషామాషిగా అనుకున్న (పతివొక,_రూ 
పరిశోధన చేయటం వీలుకాదని అర్థం, వీలున్నా ఆ పరిశోధన ఉన్నతస్థాయిలో 
ఉండదు. ఊత్తమ ఫలితాలను ఇవ్వదు. (ప్రతి వృత్తికి దానికి సంబంధించిన 
వైపుణ్యం అవసరమైనళ్లే పరిశోధకునికి సునిశీత పరిశీలనాదృష్టి, దీక్షలాంటి 
(పత్యేక మైన అక్షణాలుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాం ; 


శి.2.1. జిజ్ఞాస 

ఏవైనా క్రొ శ్ర విషయాలు తటస్థించినపుడు వాటిని గురించి తెలుసుకోవా 
అనే కుతూహలం పరిశోధకునికి ఉండాలి. (పతి చిన్న విషయాన్ని ఏమిటి? 
ఎందుకు? ఎలా? అని (ప్రశ్నించి తెలుసుకోవాలి. తాను విన్నవి, కన్నవి సత్య 
సమ్మతాలు కానప్పుడు వెంటనే వాస్తవం (గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇతరులు 
చెప్పినవి గుడ్డిగా నమ్మకుండా (ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించి నిఖా 
నీజాలను స్వయంగా నిర్ధారించుకోవడం మంచిది. ఉత్తమ పరిళోధకుడికి ఈ గుణం 
తప్పనిసరిగా ఉండాలి. 


సత్యాన్ని బహిర్గత మొనర్చడం పరిశోధకుడి లక్ష్యం. తనకు లలించిన 
పౌవ్యాధారాలు. ఏమి చెబుతాయో అవే చెప్పాలిగాని నబందుగానే కల్పించుకున్న 


12 


సిద్దాంతాన్ని _ నిరూపించడానికిగాని, స్థాపించడానికిగాని సాక్ష్యాధారాలను. 
అన్వేషించడం ఎంతమాత్రమూ కూడదు. a సేకరించిన విషయ సామ్మగి 
సహాయంతో ఏమి చెప్పడానికి వీలవుతుందో దాన్ని మాత్రమే చెప్పాలి. 
సత్యాన్ని ఓ ఎటువంటి సంశయం ఉండకూడదు. సత్య (పకటన 
వల్లి కొందరి అ(ప్రీతిక్కి మనస్తాపానికి గురికావచ్చు. [పజల నుండి ఎన్నో దూషణ 
లను ఎదుర్కోవలసి రావచ్చు. అయినప్పటికీ నిర్బీతితో సత్యాన్ని మాత్రమే వెల్లడి 
చేయాలి. 
ని.శి.తి. పరిళోధనాంశంపై ఆస కి 

పరిశోధకుడికి మొదట తాను ఎన్నుకున్న పరిళోధనాంశం పె ఆస క్షి 
ఉండాలి. ఆస క్త ఆ విషయానికి సంబంధించిన అన్ని అంశాలు దీక్షగా చదివేటట్టు 
చేస్తుంది. ఇతరుల (ప్రొదృలంతో తనకు ఆస క్రిలేని అంశాన్ని పరిశోధనకు తీసుకో: 
కూడదు. పరిశోధకుడు తన అభిరుచికి అనుగుణమైన విషయాన్ని పరిశోధనాంశంగా 
[గ్రహించడం మంచిది. 
2.2.4. విషయ పరిజ్ఞానం 

పరిశోధకుడు తాను ఎన్నుకున్న పరిశోధనాంశంలో నిష్టాతుడై " ఉండాలి... 
ఆ విషయానికి సంబంధించిన పూర్వాపరాలను బాగా ఆకళింపు చేసుకొని ఉండాలి. 
స శాస్త్రరంగంలోనైనా కొత్తగా (ప్రవేశించిన వ్యక్తి నూతనాంశాలను ఆవిష్కరించి 
లేడు. పరిశోధకుడు తాను చేయబోయే పరిశో ధనాంగానికి సంబంధించిన [ప్రాథమిక 
వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి, అలా చేయనప్పుడు పరిశోధనకు 
కేటాయించిన సమయం పరిశోధనాంశానికి సంబంధించిన [పాథమిక విషయాలను 
తెలుసుకోవడానికే వ్యర్థమయ్యే ప్రమాదముంది. 


మ ఇ ముఖ్యంగా వై వైజ్ఞానిక దృష్టి క, [పతి చిన్న. నాన 
తార్కికంగా హేతుబద్ధంగా ఆలోచించాలి. [ప్రయోగాత్మక ప్రమాణాలను, స్వీయ 
అనుభవాలను (ప్రధానంగా (గ్రహించి పరిశోధనలు కావించాలి. నూతనాంకాలను. 
ఆవిష్కరించాలనే పరిశోధకుడు ఎప్పుడూ ఒక [కమ పద్దతిలో ఆలోచిస్తూ ఉండాలి.. 
పరిశో ధనాంశాన్ని ఎన్నుకున్న తర్వాత దాని పూర్వాపరాలు, పరిశోధన (ప్రణాళిక, 
విషయ సేకరణ, ఊహా పతిపాదన, సిద్దాంత వ్యాసరచనా (ప్రణాళిక - మొదలైన: 
ఆంశాలు [కమ పద్దతిలో అధ్యయనం చేయ్యాలి. సేకరించిన విషయ సి సామ గని 
వైజ్ఞానిక దృక్పథంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించాలి. పరిశోధకుడు 
ఆధునిక విజ్ఞాన పద్దతులు, రీతులు తెలుసుకోవడమే కాకర దానిలో శిక్షణ కూడా 
పొంది ఉండాలి: (పయోగాత్మక పరిశోధనల్లో అయితే ఆధునిక పరికరాల [ప్రయోగ 
విధానం, నూతన సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. 


13 


సాహిత్యంలో [ప్రస్తుతం వస్తున్న ఆధునిక విమర్శన రీతుల్ని, సాహీత్య 
సిద్దాంతాల్ని ఆకళింపు చేసుకొని తన సిద్దాంత వ్యాసంలో వాటిని ఉపయోగించు 
కోవాలి. భాషా చార్మితక విజ్ఞాన పరిశో ధకుడు ముఖ్యంగా క్షేత్ర పర్యటనకు వెళ్ళే 
టప్పుడు ఎంతో జాగరూకత వహించాలి. తాను తీసు కెళ్ళాల్సిన వస్తువులు, ప్రశ్నిం 
చాల్సిన విషయాలు ఇవన్నీ మొదటే తయారు చేసుకోవాలి, ముఖ్యంగా ఆదిమ 
వాసులతో మెలగుతున్న ప్పుడు వారి అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ మొదటే 
కొంత తెలుసుకొని ఉండడం మంచిది. తులనాత్మక పరిశీలనలో వివిధ భాషలతో 
చక్కటి పరిచయం ఉన్నప్పుడే అతను ఉత్తమ సిధ్ధాంత వ్యాసాన్ని చేయగలుగు 
తాడు, ఈ విధంగా పరిశోధకుడు ఆయా శాస్త్రాలకు సంబంధించిన వివిధ పరి 
శోధన రీతుల్ని తెలుసుకొని శాస్త్రీయంగా విశ్లేషించాలి. అప్పుడే అది ఉత్తమ పరి 
శోధనగా రూపొందుతుంది. 


2.2.6. వివిధ విజ్ఞానశాస్త్రాల పరిచయం 


పరిశోధకుడు తాను ఏ అంశంలో పరిశోధన చేస్తున్నాడో ఆ అంశంలో 
మాత్రమే నిష్టాతుడై ఉంటే చాలదు. ఆ పరిశోధన అంత సతృలితాన్ని ఇవ్వక 
పోవచ్చు. పరిశోధనాంకానికి సంబంధించిన వివిధ శాస్త్రాల్లో కూడా కొంత 
పరిచయం ఉండడం చాలా అవసరం. ఇది పరిశోధకుడి దృష్టిని విశాలం చేయడమే 
కాక కొత విషయాలను తెలుసుకోగల అవకాశాన్ని కూడ ఇవ్వగలుగుతుంది, 
కాబట్టి పరిశోధనాంశంతో పాటు దానికి సంబంధించిన శాస్ర విషయాలను కూడా 
పరిశోధకుడు చదవాలి, 


శి.ని.7. లాభా పెక లేకుండడం 


ఎదైనా లాభాన్ని ఆశించో, పదవిని ఆశించో పరిశోధనలో |పవేశిరచడం 
తప్పు. అలా ఆశించి చేసే పరిశోధన సతృలితాన్నివ్వదు. పీసా విశ్వవిద్యాలయంలో 
గలీలియో వైద్యశాస్త్రం 'చదువుతుండేవాడు. మెల్లిమెల్లిగా అతడు గణితంవై పు 
ఆకర్షితుడై కొంత కాలానికి వెద్య విద్యను పూ ర్రిగా వదిలేశాడు. ఆ కాలంలో 
Professor of Medicine కు సంవత్సరానికి 9,000|- రూ॥ల సమానమైన 
జీతం ఉంటే Professor of Mathematics కు 800|- రూ॥ల జీతం మాత్రమే 
ఉండేది. అయినప్పటికీ ధనాపేక్ష లేకుండా గలీలియో గణిత విజ్ఞానంలోనే తన 
జీవితాన్ని వెచ్చించాడు. పరిశోధకా గగణ్యుడయ్యాడు, 


పరిశోధనకు అంకిత మైనవాన్ళ ఉన్నత పదవుల్ని ఆశించరు. మరి 
కొందరు కోరివచ్చిన. పదవుల్ని త్యజిస్తారు కూడా. నోబెల్‌ బహుమతి [గ్రహీత 
సర్‌ సి. వి. రామన్‌ చాలాకాలం తనకు వచ్చిన గొప్ప పదవుల్ని తన పరిశోధన 
అకు భంగకరమౌతాయని తిరస్కరించాడు, 


14 


శి.ని.8ి. భాషా సౌలభ్యం 

సిద్ధాంత వ్యాసంలోని భాష పాఠకుల్ని విస్మయపరిచేటట్లు ఉండకూడదు. 
తేలికగా వెంటనే అర్థమయ్యేటట్టుగా ఉండాలి. పరిశోధకుడు తన సిద్దాంతాన్ని 
సులభశె లిలో తేలికైన పదాలతో, దీర్ష సమాసాలు లేకుండా చక్కగా రాయాలి. 
స్పష్టత చాలా ముఖ్యం. ఆలా లేనప్పుడు విషయం ఎంత బాగున్నప్పటికి భాష 
మూలంగా అసలుకే ముప్పు వస్తుంది, సిద్దాంత వ్యాసాన్ని చక్కగా చదివించేలాగ 
శ్రాష సరళంగా ఉండడం చాలా అవసరం. ఆలంకారిక శైలి, పదగుంఫనశ్తెలి 
సిద్ధాంత వ్యాసాల్లో పనికిరాదు. విషయాన్ని విశదం చేస్తే సరళశై లిలో మతమే 
పరిశోధకుడు రచన చేయాలి, 
శి.2.9. చి క్రశుద్ధి 


A ఈ గుణం తప్పనిసరిగా ఉండాలి. తన సిద్ధాంత వ్యాసానికి 
తానే విమర్శకుడిగా వ్యవహరించాలి. ఇతరుల విమర రను సహృదయంతో స్వీక 
రించాలి. చిత్తశుద్ధితో వాటిని పాటించాలి. తనకన్నీ తెలుసునని గర్వించడం తప్పు, 
తను ఎంత చదువుకున్నప్పటికి ఇతరుల అభి పాయాలను స్వీకరించడానికి సంకో 
చించకూడదు. పరిశోధన ప్రపంచంలో ఏ ఒక్కడు తనకు తానే ఒక సర్వజ్ఞుడు 
కాలేడు. నేటి విజ్ఞానాభివృద్ధి గత పరిశోధకుల కృషి ఫలితమే' అన్న సత్యాన్ని 
మర్చిపోకూడదు. 

రూపొందిస్తున్న సిద్ధాంతాలు తన యిసష్టాయిష్టాలపై కాకుండా వస్తుగత 
మైనవిగా ఉండేటట్టు పరిశోధకుడు జ్యాగత్త వహించాలి. నిష్పక్షపాత దృష్టితో 
పరిశోధన కొనసాగించాలి. నిజమైన పరిశోధకుడు తన కెదురైన సమస్యల నుండి 
ఏదో ఒకలాగా" తప్పించుకోవడానికి (ప్రయత్నించడు. చిత్తశుద్దితో సమస్యను 
పరిష్కరించడానికి ప్రయత్ని స్తాడు. 


2.2.10. వ్యక్తిగత సామర్థ్యం 


ఒక పుస్తకాన్ని Tees చదవడం వేరు. పరిశోధన దృష్టితో 
చదవడం వేరు. పరిశోధకుడు తనకు ఏది అవసరమో దాన్ని మా|త్రమే స్వీక 
రించాలి, అనవసర విషయాలతో కాలయాపన చేయకూడదు. తక్కువ సమ 
యంలో ఎక్కువ విషయాలను సేకరించగల నేర్చును కలిగి ఉండాలి. .పరి 
శోధకుల దృష్టి నిరంతరం తన పరిశోధనాంశం'పెనే ఉండాలి. పరిశోధకుడు 
పాండిత్య (ప్రకర్ష కలిగి ఉండడమే కాకుండా, అత్మ స్థైర్యం, సహనం లాంటి 


గుణాలనూ కలిగి ఉండాలి. తొందరపాటు పనికిరాదు. పరిశోధనలో ఎన్నో 
ఆటంకాలు, ఇబ్బందులు ఎదురౌతాయి, తనక్కావాల్సిన పుస్తకాలు, పరికరాలు 
ఊొరకడంలో ఆలస్యం ఏర్పడవచ్చు. ఎన్ని అవాంతరా లేర్చడినప్పటికి పట్టు 


15 


వదలక పరిశోధన యజ్ఞాన్ని పూ ర్థిచేయగలిగే దృఢ స్వభావం, దీక్ష పరిశో ధకుడికి 
ఉండడం చాలా అవసరం, 


2.3. పరిశోధకుడు ఎదుర్కొంటున్న సమస్యలు 


భారతదేశంలో పరిశోధకులు ముఖ్యంగా [ప్రయోగాత్మక పరిశోధన. 
రంగంలో ఉన్నవారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖిక్టి 
మైనవి కొన్ని- 
2.8.1. శాస్త్రీయ వీక్షణ 

పరిశోధక నిద్యార్థులకు పరిశోధన విధానంలో శాస్త్రీయ శిక్షణ లేకపోవడం 
కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. చిన్నప్పటి నుండి విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథం 
"పెంపొందించే కృషి జరగాలి. పరిశోధన విధానం ఒక పొఠ్యాంళంగా (పతి విద్యార్థి 
అధ్యయనం చెయ్యాలి. ఇప్పుడిప్పుడే M.Phil, కోర్సులు పరిశోధన విధానం ఒక 
పాఠ్యాంశ ౦గా .బోధిస్తున్నాయి. వాళ్ళకి నిపుణులచేత ఉపన్యాసాలిప్పించాలి. 
ఆధునిక వైజ్ఞానిక పద్దతులు తెలియజెయ్యాలి. పరిశోదన విధానంలో శాస్త్రీయ 
శిక్షణ లేనప్పుడు వాళ్ళు రూపొందించే సిద్ధాంతాలు వాస్తవానికి దూరంగా. ఉండే 
[పమాదముంది. మున విశ్వవిద్యాలయాల్లో స్నాతకో త్తర స్థాయిలో పరిశోధన, 
విధానం ఒక పాఠ్యాంశంగా (ప్రవేశ పెట్టినప్పుడు ఉ త్రమ పరిశోధనలు వెలుగులోకి 
వస్తాయి, 
బి.తీ.2. సమాచార వినిమయం 


విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సమాచార వినిమయం లేకపోవడంవల్ల. 
పరిశోధకుడు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఒక పరిశోధనాంకాన్ని 
ఎన్నుకొని పరిశోధన చేస్తున్నప్పుడు అదే అంశంపై మరో Ms 
పరికోధన జరుగుతుండడం, ఒక్కసారి అప్పటికే సిద్ధాంత వ్యాసా లు వెలువడి 
ఉండడం మొదలై న సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల 
మధ్య పరస్పర "సహకారం, అవగాహన ఉన్నప్పుడు ఒకే అంశంమీద ఇద్దరు 
ముగ్గురు పరిశోధనలు చేయడంలాంటి పొరబాట్లు జరగవు. పరిశోధన ఫలితాలు. 
అందరికీ తెలియ జేయడంవల్లి విజ్ఞాన [ప్రగతి త్వరితగతిని సాగుతుంది, 


2.8.8. (గ్రంథాలయాల సహకారం 


పరిశోధకుడు తనకు కావలసిన విషయ సామ్మగి సేకరించడానికి |గంథా 
అయాల మీద ఆధారపడాలి. ఆయితే పరిశోధకునికి. (గ్రంథాలయాన్ని వినియోగించు 
కోవడం తెలియాలి. పుస్తకాలు, పుత్రికలు, నివేదికలు అన్నీ ఒకేచోట లభ్యం 


16 


కాక పోవడంవల్ల పరిశోధకుడు తనకు కావలసిన పుస్తకం కోసం ఎంతో కాలాన్ని 
వ్యర్థం చేసుకోవలసి వస్తుంది. ఈ సందర్భంలో గ్రంథాలయాల సహకారం కూడా 
ఎంతో అవసరమవుతుంది. 
నీ.తి.4ఉ. వివిధ లిఖిత, ముదిత సమాచారం 

(పభుత్వ, ఆర్థిక, వాణిజ్య రంగాలకు సంబంధించిన గణాంక వివరాలు, 
అముదిత జనాభా లెక్కలు, శాసనాల వివరాలు, [పభుత్వ నివేదికలు, [పకటనలు 
మొదలై నవన్నీ పరిశోధకులకు అందుబాటులో ఉండాలి. 


ని.తి.ర్‌, ఆర్థిక సహాయం 


పరిశోధక విద్యార్థులకు అర్థిక సహాయం తప్పనిసరిగా ఉండాలి, అప్పుడే 
వారు నిశ్చింతగా పరిశోధనలో నిమగ్నం కాగలుగుతారు. వివిధ |గంఛాలయా 
లను దర్శించగలుగుళారు. శత పర్యటన కావించి. వస్తుసామగిని సేకరించ 
డంలో కూడా విశ్వవిద్యాలయాలు పరిశోధకులకు తగన ఆర్థిక సహాయం 
చేయాలి. 


2.4. ఉపసంహారం 


ఒక దేశం అభివృద్ధి ఆ దేశపు కా స్త్రజ్ఞాల మీద ఆధారపడి ఉంటుంది. యువ 
పరిశోధకులు తమ బాధ్యతను గుర్తించి చి త్రపద్దితో పరిశోధనలు కొనసె సాగించాల్సిన 
అవసరం ఎంతెనా ఉంది. 


లి, లై 17 


3. పరిశోధన సమస్య 


(RESEARCH PROBLEM) 


3.1. | పవేశిక 


పరిశోధన (క మంలో తొలి ఘట్టం పరిశోధన సమస్యను (లేదా పరిశోధ 
శాంళాన్ని) ఎన్నుకోవడం. పరిశోధకుడు తన అభిరుచులకు అనుగుణంగా, తన 
శ క్రిసామర్థ్యాలు బేరీజు వేసుకొని స్వయంగా పరికోధనాంకాన్ని నిర్ణయించుకోవాలి, 
మ్మిళుల్లు చెప్పారనో, పర్యవేక్షకులు సూచించారనో ఒక అంశాన్ని ఇష్టం లేక 
పోయినా స్వీకరించకూడదు. పరిశోధనాంశాన్ని ఎన్నుకోవడంలో జ్మాగత్ర వహిం 
చకపోతే పరిశోధకుడు ముందు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి 
ఉంటుంది. తమకు ఏ అంశంలో అభిరుచి ఉందో నిర్దారించుకోలేని కొందరు “నేను 
దేనిఘీద పరిశోధన చేయాలి? నాకొక. పరిశో ధనాంళం చెప్పండి” అంటూ పర గవేశకు 
అను అడుగుతుంటారు. ఒక విషయంలో పరిశోధన చేయదల్బుకొన్నవారు ఆ విష 
యానికి సంబంధించిన అన్ని వివరాలు బాగా ఆకళింపు చేసుకొన్న తర్వాత సమ 
స్యను తామే స్వయంగా ఎన్నుకోవడం ఉచితంగా ఉంటుంది. 


3.2. అర వివరణ 


సమస్య అని అర్థమిచ్చే ఆంగ్రపదం ‘Problem’ (గీకు భాషా పదమైన 
‘Proballein’ నుండి వచ్చింది. మన ముందున్న సమస్య నివృత్తి కావాల్సిన 
సందేహం, అస్పష్టంగా ఉన్న విషయం, సమాధాన మాశించే ఒక చిక్కుముడి, పరి 
శోధనకు తీనుకొన్న ఒక అంశం అనే అర్థాలు ఈ పదాని కున్నాయి. 

కాబట్టి పరిశోధన సమస్య ఆంటే పరిశోధనకు తీసుకొన్న అంశం, పరి 
ష్కారం కావలసిన పరిశోధన సమస్య అని ఈ సందర్భంలో చెప్పవచ్చు. 

Wood Worth అనే కాస్త్రజ్ఞాడు మన స్తత్వ కాస్త్రరీళ్యా శః పదాన్ని 
(Problem) నిర్వచించడానికి |పయత్నించాడు. “సమస్య అంటే దేనికి మనం 
హృద్గతమైన ఆలోచనల ద్వారా అప్పటికప్పుడు సంతృప్తికర మైన సమాధానం 
పొందలేమో, మనకు బాగా అలవాటైన విధానాల ద్వారా తేలికగా దేనికి పరిష్కారం 
తభించదో అదే.” 


18 


Dewey అనే శాస్త్రజ్ఞుడు Problem అంటే ఏమిటో ఈ విధంగా నిర్వ 
శీంచాడు: “అయోమయాన్ని విజ్ఞానవంతం చేయగలిగేది, సంకోచాలను నెట్టివే సేసి, 
అడ్డంకులను ఎదిరించగలిగేది, వస్తువుల లేదా విషయాల మధ్య ప్రస్తుతమున్న 
స్థితికి ఆవి మారుతున్నప్పుడు ఉండాల్సిన స్థితికిగల అంతరాన్ని సమన్వయం 
చేసేది జసమస ale 


3.3. పరిశో ధనౌంశక ఆకరాలు 


పరిశోధనల మూలంగా పరిష్కారం కావల్సిన సమస్యలను గు ర్రించాలంటే 
పరిశోధనాంశ నిర్ణయంలో ఈ కింది "పేర్కొన్న వివిధ ఆకరాలు పరిళోధకుడికి 
మిక్కిలి ఉపకరిస్తాయి. 
తి.తి.1. పాఠాలు = ఉపన్యాసాలు 

తరగతిలో అధ్యాపకుల ఉపన్యాసాలు వినడంవల్ల, శాస్త్ర చర్చల్లో పాల్గొ 
నడంవల్హి అంతవరకు పరిష్కారం కాకుండా ఉన్న కొన్ని సమస్యలను గుర్తించ 
నచ్చు. ఆధునిక సాహిత్యంమీద ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఒకడు ఆవిర్భావ 
వికాసాలు, విప్పవ ధోరణులు, ఛందోరీతి మొదలై న వాటికి సంబంధించిన కొన్ని 
సందేహాలను లేవనెత్తుతాడు. అవి మరోకడికి వివరంగా పరిశోధించి తెలుసుకోవాల్సిన 
అంశంగా తోచవచ్చు. కొన్ని చర్చా గోష్టులు పరిశోధన చేయాల్సిన సమస్యలను, 
అసంపూర్ణ పరిశోధనలను ఎత్తిచూపి "పరిశోధన సమస్యను La ఒక 
నేపధ్యాన్ని ఏర్పరుస్తున్నాయి. 
శీ.కి.2. సిద్దాంత వ్యాసాలు 


ఒక గాస్తానికి సంబంధించి వివిధ ఏశ్వవిద్యాలయాలలో లెక్క_లేనన్ని 
సిద్దాంత (గంథాలు వెలువడుతున్నాయి. పరిశోధకుడు పరిశోధనాంశ అన్వేషణలో 
"పై సిద్దాంత [గంథం సం[గహ విశేషాలను తప్పకుండా చదవాలి, అంతకు పూర్వం 
మరొకరు చేసిన పరిశోధన విషయాన్ని తిరిగి తీసుకోకుండా ఉండడానికి, పూర్వపరి 
శోధకులు అనుసరించిన పద్ధతిని యధాతధంగా తాననుసరించకుండా ఉండటానికి 
ఇది ఉపయోగపడుతుంది. ఒకరు ఎటువంటి సమస్యను ఎన్నుకొన్నారు? ఆ సమ. 
స్యను ఏ విధంగా పరిష్కరించారు ? మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు. 


తీ.తి.తి. పుస్తకాలు. 

ఒక సమస్యకు సంబంధించి విశేషాలు, వాదోపవాదాలు పుస్తకాలలో చోటు 
చేసుకొని ఉంటాయి, (గ్రంథ అధ్యయనంవళ్లి పరిశోధకుడు. తాను చేయదగిన పరి 
శోధనాంకాన్ని గుర్తించగలుగుతాడు. కాబట్టి పరిశోధన ఆకరాలుగా పుస్తకాలను 
[ప్రధానంగా పరిగణించాలి, 


19: 


తీ.తి.4ఉ. ప్మతికలు 

ప్రజల అభిరుచి, ఆలోచన విధానం, నేటి రచనాపద్ధతి మొదలై నవన్ని 
పృతికల మూలంగా తెలియ పరుస్తున్నాయి. కొత్త కొత్త సమస్యలను, నూతనాంకా 
లను ఇవి పాఠకుల దృష్టికి తీసుకు వస్తున్నాయి. పరిశోధకుడు తేనెటీగలా తిరిగి 
తను పరిశోధించవలసిన విషయాన్ని (గ్రహించాలి, 


9:85. (పతేకేక సంచికలు 

వివిద సాహితీ సంస్థలు, పరిశోధక సంఘాలు వెలువరించే పరిశోధక 
ష్మతికలు, (పత్యేక సంచికలు, వార్షిక సంచికలు, సంస్మరణ సంచికలు, రజతోత్సవ. 
స్వర్ణోత్సవ సంచికలు, పండుగ (ప్రత్యేక సంచికలు మొదలైన వాటిని కూడ పరి 
గోదకుడు బాగా పరిశీలించాలి. తెలుగులో ఎన్నో సాహిత్య పత్రికలు వెలువడ్డాయి. 
వెలువడుతున్నాయి. భారతి, కృష్ణాషతిక, ఆంధ్ర సాహిత్య పరిషత్చ్యత్రిక, 
అభ్యుదయ, తెలుగు పరిశోధన మొదలై న పృతికల్లో ఎన్నో ప్రామాణిక పరిశోధక 
వ్యాసాలు వెలువడ్డాయి. వీటిలో (పసిద్ద పండితులు, కాస్త్రజ్ఞాలు, కవుల పరిశోధన 
వ్యాసాలు ఉన్నాయి. పరిశోధకుడు వీటిని చదవడం మూలంగా తనకు అభిమాన 
విషయం ఏదో తెలుసుకోగలుగుతాడు. 
లి.తి.6. సభలూ, సమా వేశాలూ 

అభిమాని అంశాన్ని ఎన్నుకోవడంలో పరిశోధకుడికి సభలు, సమా 
వేశాలా ఉపక రిస్తాయి. All. India Oriental Conference. Indian 
Science Congress D.L.A., All India Linguists Association, 
Place Names Society of India, Epigraphical Society మొదలెన 
సంఘాలు వార్షిక సమావేశాలు, సభలు జరుపుతాయి. ఈ సభల్లో వివిధ విశ్వ 
విద్యాలయాలనుండి పసిద్ధ ఆచార్యులేకాక ఇతర సంస్థల్లో పనిచేసి శాస్త్రజ్ఞులు 
కూడ పాల్గొంటూ ఉంటారు. ఈ సమావేశాల్లో పరిష్కార మైన సమస్యలు, పరి 
ష్కాారం కావాల్సిన సమస్యలు, కొత్త సమస్యలు మొదలై నవి చర్చల్లోకి వస్తాయి. 
ఇవన్నీ పరిశోధకుడికి ఉపకరిస్తాయి. 
క్రి.కి.?. అన్వేషణ 

పరిశోధన సమస్యను గు ర్రించడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు , ఆఖరి. 
మెట్టుగా పరిశోధకుడు తన కభిరుచిగల విషయాన్ని ఒకటికి రెండు పర్యాయాలు 
బాగా అధ్యయనం చేయాలి. ఒక విషయాన్ని లోతుగా పరిశీలించినపుడు తప్పకుండా 
సమస్యను గురించ వీలవుతుంది. ఏ విషయంలో అధిక (శ్రద్ధ చూపాలి? ఏ సమ: 
స్యను పరిశోధించాలి ? (గ్రహించాల్సిన |గహించదగిన సమస్య ఏది ? ఇవన్నీ 
చదవగా చదవగా తెలిసివసుంది.. 


20 


పరిశోధనాంళం మొదట్లో ఏదో ఒక సాధారణ విషయంలా కనిపిస్తుంది. 
కాని దానికి సంబంధించిన పుస్తకాలు, పరిశోదక వ్యాసాలు మొదలై నవి చదివిన 
పిదప, తీవంగా ఆలోచించి పరిశీలించి దానిమై చర్చలు, వాదోపవాదాలు చేస్తున్న 
కొద్దీ విషయ విస్తృతి [కమ్మకమంగా సంకోచించి పెద్ద చట్రం నుండి చిన్న చటా 
నికి మారుతూ వచ్చి ఆఖరున విషయం బిందువు లాగ పరిశోధకుడి మనోఫలకంలో 
స్పష్టంగా నిలిచిపోతుంది. 

ఆధునిక ఆంధ్ర సాహిత్యం, కవిత్రయ భారతం మొదలైన పరికోధనాంశాలు 
విషయ విస్తృతి కలిగి ఉన్నాయి. వీటిని పరిశోధించి నిర్ణయాలు చెప్పడం కష్టమైన 
పని. కొన్ని కొన్ని సమస్యలకు సాక్ష్యాధారాలు దొరకడం అరుదు. పరిశోధకుడు 
తన పరిశోధన య్యాతను ఎన్నుకొన్న మార్గం ఇంతకు పూర్వం చాలామంది నడిచి 
నలిగిన బాట అయి ఉండకూడదు. అలాగని ఎవరూ [ప్రయాణించని క్రొత్త 
మార్గమూ కాకూడదు. పరిశోధన [ప్రపంచంలో అడుగు పెడుతున్న వారికి ఈ; 
కండు మార్గాలు కష్టసాధ్యాలే, అలాగని నలుగురు నడచిన బాటలో విలక్షణతను 
దర్శించటమూ, బాటే లేనిచోట ఒక మార్గాన్ని నిర్మించటమూ అసంభవమనీ 
దుః 


3.4. పరిశో ధనాంకం ఎలా ఉండాలి? 


సామాన్యంగా పరిశోధకుల దృష్టి డిగీ తీసుకోవడమే [ప్రధానంగా ఉండి 
తమకు తోచిన ఏదో ఒక పరిశోధన సమస్యను తీసుకొంటున్నారు. అలా కాకుండా 
సమస్య ఏమిటి? దాన్ని పరిష్కరించడంలో ఉన్న ఉద్దేళ మేమిటి? అని పరిశోధకుడు 
జాగా ఆలోచించి పరిశోధన సమస్యను ఎన్నుకోవాలి, 


ఈ |కింది అంకాలలో ఏదో ఒకటి పరిశోధనకు [ప్రేరణ కావచ్చు. 


శ్రీ4.1, తన వ్యక్తిగతమైన అభిరుచి (personal interest) లేక ఆస కి 
(curiosity) కి తగిన ఆంకాన్ని పరిశోధకుడు ఎన్నుకోవచ్చు. 

8.4.2. గత పరిశోధనల్లో ఏవైనా లోపాలు గమనించినపుడు, వాటి వివరణలో 
చర్చల్లో అస్పష్టత ఉన్నపుడు సరైన రుజువులతో ఆధునిక శాస్త్రీయ 
పద్ధతులతో సత్యపకటన చేయవచ్చు. 

శీ.4.8. సామాజిక అవసరాలను (Social Needs) నెరవేర్చే అంకాలను 
పరిశోధనకు ఎన్నుకోవచ్చు. (వయోజన విద్య, స్త్రీల సమస్యలు, 
బడుగువర్గాల సమస్యలు మొదలై నవి). 

8.4.4. గ్రహించిన అంశం ఏదో ఒక [పయోజన లవ్యాన్ని (utilitarian 
purpose) నెరవేర్చేదిగా ఉండొచ్చు. (వృత్తిపరమైన సాధక 
బాధకాలు |, 


ప్‌ 


ల fz. 


21 


3.5. పరిశోధన సమస్య ఎంపికలో కొన్ని సూచనలు 

పరిశో ధనాంకాన్ని ఎన్నుకోవటంలో కింద పేర్కొన్న కొన్ని సూచనలు: 
సహకరిస్తాయి. 
తీ.త్‌.1. విషయసామ।గి 

పరిశోధనాంకానికి సంబంధించిన విషయసామ్మగి లభ్యమవుతున్నదీ లేనిదీ 
పరిశోధకుడు మొదట్లోనే తెలుసుకోవాలి. ఒక అంశాన్ని ఎన్నుకొన్న తర్వాత 
దానికి సంబంధించిన  విషయసిమ గి లభించకపోతే పరిశోధన ళం. 
ఉదా॥కు ఒక ప్రాంతానికి సంబంధించిన గ్రీల పాటలు గాని, (శ్రామిక గేయాలు 
గాని, లాలి పాటలు గాని పరిశోధనాంశంగా [గహించినపుడు పరిశోధకుడు కొంత 
ప్రాథమిక పరిశీలన చేసి విషయసామగి సేకరించాలి. 
శీ.ర్‌.ని. క్షత. పర్యటన 

కొన్ని పరిశో ధనల్లో మేత పర్యటన ఆధారంగా విషయసామ, గి సేక్షరిం 
చాల్సి ఉంటుంది. జానపద విజ్ఞానం, భాషా విజ్ఞానం మొదలైన రంగాలకు 
సంబంధించిన పరిశోధనల్లో క్షేత్ర పర్యటన తప్పనిసరి అవుతుంది. పరిశోధకుడు 
ధైర్యసాహసాలతో కష్టనష్టాలను సహించి నేర్చుతో సమాచారాన్ని సేకరించాలి. 
శారీరక దారుత్యం, మానసిక 'స్టైర్యం రెండూ ఉన్నప్పుడే పరిశోధకుడు. వివిధ 
[పాంతాలు పర్యటించి తనకు కావల్సిన సమాచారాన్ని సేకరించ గలుగుతాడు. 
సమాచార సేకరణలో వివిధ [పాంతాలను సందర్శించడానికి తగిన ఆర్థిక 
వసతి తనకున్నదీ లేనిదీ పరిశోధకుడు మొదట్లోనే బేరీజు వేసుకోవాలి. అర్థిక 
సదుపాయం లేనపుడు పరిశోధకుడు విషయసామ గి సేకరణ సంపూర్ణంగా చేయ 
లేకపోతాడు. అందువల్ల అతని పరిశోధన సతృలితాన్నివ్వదు. 
తి.ర్‌.8కి. కాలపరిమితి 

విశ్వవిద్యాలయంలో సిద్దాంత వ్యాసం సమర్పించడానికి నిర్ధశించిన కాల 
పరిమితి ఉంటుంది. . డాక్టరేట్‌ పట్టం మొదలైన వాటికి మూడు సంవత్సరాల నుండి 
అయిదు సం॥ల వరకు కాలపరిమితి ఉంది. ఎమ్‌. ఫీల్‌. పూ రిచేసిన పారు రెండు 
సంవత్సరాల కాలపరిమితిలోనే పరిశోధన పూ ర్రి చేసుకోవచ్చు. తనకున్న వ్యవధిని 
దృష్టిలో ఉంచుకొని నిర్ణిత కాలంలో పరిశోధన పూర్తి చేయడానికి అనుకూలమైన 
పత. [గ్రహించడం మంచిది. ఎన్నుకొన్న అ౦శాన్ని నిర్ణీత కాలంలో 
పూరి చేయగలననే నమ్మకం పరిశోధకునికి తప్పనిసరిగా ఉండాలి. 
శీ. క. శ. విషయ పరిమితి 

పరిశోధనకు శీనుకున్న అంశం ఒక పరిమిత పరిధికి లోబడి "ఉండాలి. 
పరిధి విస్తృత మైనపుడు పరిశోధన ఫలితాలు (Conclusions) సూటిగా ఉండవు. 


22 


సమాచార సేకరణ, విషయ విశ్లేషణ, వ్యాసరచన అన్నీ క్ల కిష్టంగా తయారవుతాయి. 
కాబట్టి పరిశోధకుడు 'సంయమనంతో పరిశోధన విషయాన్ని తన శ క్రిమేరకు 
పరిమితం చేసుకోవాలి. 


ఒకరికి పురాణ సాహిత్యమంటే అభిరుచి ఉన్నదనుకోండి. అది విసృత 
పరిశోధన -విషయమవృతుంది. తెలుగులో చాలా పురాణ[గంథాలు వచ్చాయి కదా! 
అన్నిటినీ పరిశీలించి విశ్లేషించడం అలారం అందులో ఏదో ఒక పురాణం 
(గ్రహించడం మంచిది. సిద్ధాంత వ్యాస రచనకు ఇది చక్కగా సరిపోతుంది. 
అలాగే ఒకవ్యక్తి జీవిత చరితను, ఆతని సమ్మగ రచనలను కలిపి పరిశోధ 
నొంశంగా తీసుకోకూడదు. ఒక మహాకవి సాహితీ [ప్రపంచాన్ని సమ్యక్‌ వివేచన 
చేయటం సాధ్యంకాదు. ఒక్కోసారి ప. క్‌ విశ్వనాథవారి 
సమ్మగ సాహితీ సృష్టిని ఒకే పరిశోధనాంశంగా తీసుకుంటే ఆ ఆంశానికెవరూ 
న్యాయం చేకూర్చలేరు. ఆ మహాకవి రచనల్లో ఏదో ఒక అంగాన్ని మాతం తీసు 
కొని పరిశోధిస్తే చాలు. 

విషయం పరిమితంగా ఉన్నపుడు పరిశోధన సత్ఫలితాన్ని వ్వడ మేకాక 
నిర్ణీత కాలంలో ముగుస్తుంది. పరిశోధనలో ఏవైనా కొత్త విషయాలు చెప్పడానికి 
వీలవుతుంది. విషయం విస్తృతమైనపుడు పరిశోధకుడు చేసే సిద్దాంతం నూటిగా 
నిర్దిష్టంగా ఉండదు. 


తి.త్‌.ర్‌. పుటల పరిమితి 


కొన్ని విశ విద్యాలయాల్లో పరిశోధకుడు సమర్పించవలసిన సిద్దాంత 
వ్యాసంలో పుటలకి నిర్దేశ పరిమితి ఉంది. మదరాసు, మధురై విశ్వవిద్యాలయాల్లో 
పీ హెచ్‌డి. సిద్ధాంత వ్యాసం 250 పుటలకు మించరాదని ఉంది. పుటల పరిమితి 
లేనప్పటికి పరిశోధకుడు తన సిద్ధాంత వ్యాసాన్ని సంగ్రహంగా రూపొందించడం 
మంచిది. పరిశోధనాంశం ఎన్నుకునేటప్పుడు పుటల పరిమితిని కూడ గుర్తుంచు 
కోవాలి, 


తీ.5.6. పునరు క్షం 


పరిశోధకుడు ఎన్నుకొన్న పరిశోధనాంశం పునరు క్ష్తమైనదిగా ఉండకూడదు. 
ఆ అంశంపై అంతకుముందు ఎవరూ పరిశోధన చేయలేదనే విషయాన్ని ఖచ్చితంగా 
తెల్సుకోవాలి. పునరు క్తమైన అంశంలో పరిశోధకుడు కొత్తగా చేయదగిన సిద్దాం 
తాలు ఉండకపోవచ్చు. "పూర్వ పరిశోధనల్లో అసంబద్ధత "ఉన్నట్టు. గు ర్రించినపుడు 
మాత్రమే ఆ అంశాన్ని పరిశోధనకు తీసుకోవచ్చు. పూర్వ "పరిశోదకులు సాక్ష్యాధారాలు 
ఏమీ లేకుండా చేసిన నిర్ణయాలను పునఃపరిశీలించి వా స్తవాన్ని నిరూపించడం, నూతన 
సిద్ధాంతాలను (ప్రతిపాదించడం పరిశోధకుడి బాధ్యత, 


23 


తి.త్‌.7. సామాజిక (ప్రయోజనం 

పరిశోధన [పధానోద్దేశ్యం సామాజిక |పగతి అయి ఉండాలి. మానవ. 
కళ్యాణానికి, సమాజ సర్వతోముఖాభివృద్ధికి పరిశోధనలు తోడ్పడాలి... జాతీయ 
సమస్యను పరిష్కరించ గలగాలి, (ప్రజలలో సమరసభావాన్ని నెలకొల్పాలి. పరి 
శోధకుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధన విషయాన్ని ఎన్నుకోవాలి. 
వివాదాలను రేకెత్రించే విషయాలను పరిహరించడం మంచిది. దురభిమానానికి ఎట్టి 
పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. 


8.5.8. పర్య వేషకుడు 

పరిశోధకుడు తాను ఎన్నుకొన్న అంగాన్ని పర్యవేక్షకుడితో చర్చించాలి. 
ఆందులోని. సాధక బాధకాలను తెల్ఫుకోవాలి. పర్యవేక్షకుడితో  పరిశోధనాంథ 
విషయమై సం,పదించిన తరువాత అతని అంగీకారంతో పరిశోధన ప్రారంభించాలి, 

3.6. పరిశోధన సమస్య పామాణ్య నిరూపణ 

ఎన్నుకొన్న పరిశోధన సమస్య విలువలను నిర్ణయించడానికి పరిశో ధకునికి 
కింద పేర్కొన్న (ప్రశ్నలు ఉపకరిస్తాయి." 

86.1. ఈ పరిశోధనాంశంలో నాకు ఆసక్తి, అభిరుచి ఉందా? 

ఈ అభిరుచి నా విజ్ఞాన తృష్ణ నుంచి పుట్టిందేనా? 

8.6.2. పరిశోధన ఫలితాలు సామాజిక అభివృద్ధికి తోడ్చడ గలవా? 

8.6.8. నేటి [ప్రపంచంలోని లోటును నా పరిశోదన పూడ్చగలదా? ఇది అసం 
పూర్ణంగా ఉన్న సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన పరిశోధనాంళ 
మేనా? అంతరాలు ఏమైనా ఉన్నాయా? సమనయ పరచడం అవస 
రమా? 

ఏ:6.4. ఈ సమస్యను పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందా? నిశితంగా 
వి శ్రేషించాల్సిన అవసరం ఉందా? 

8.6.5, ప్రస్తుత పరిశోధన రంగాలకు చెందిన మేధాళ క్రి పరిధులకు మించి 
దీనిలో పరిశోధన చేయడానికి అవకాశముందా? 

8,6.6. చేస్తున్న పరిశోధన, దాని ఫలితాలు (పస్తుత అవసరాలకు వెనువెంటనే 
ఉపకరిస్తాయా? 

౪.6.7. భాషా సాహిత్యాల మధ్య అంతరాలను ఇది పూడ్చివేయగలుగుతుందా? 

దీనివలన అటు భాషాభివృద్ధిగాని ఇటు సమాజాబివృద్దిగాని జరుగుతుందా? 

3.6.8. భావి పరిశోధకులకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందా? 

పై [ప్రశ్నలన్నింటికీ “అవును' ఆని సమాధానం లఅఖించినపుడే తాను ఎన్ను 
కొన్న సరికోధనాంళం సరై నది అని పరిశోదకుడు నిర్హారించుకోవచ్చు. 


24 


3./. సిద్దాంత వ్యాస సంగహ రూపం 

పరిశోధన సమస్యను ఎన్నుకొన్న పిదప, దానిని అవగాహస చేసికొని 
దానిపై “సిద్ధాంత వ్యాస సంగ్రహ రూపం" రాయడం పరిశోధకుడు చేయాల్సిన 
పనుల్లో ముఖ్య మెనది. పరిశోధనాంశం విలువ తెలుసుకోడానికి, అది ఒక పరిధికి 
లోబడి ఉన్నదా లేదా అని గమనించటానికీ, ఆ సమస్య పరిష్కారానికి ఏవైనా 
మార్గాలున్నాయో లేవో గుర్తించటానికి ఉపకరిస్తుంది. పరిశోధనాంశ పరిధి 
వి స్పృతమైనప్పుడు పరిశోధనకు సరిపోయేంతగా దాని పరిమితిని కుదించి ఒక 
చ్మృటంలో అమర్చడానికి ఈ పద్దతి ఉపయోగపడుతుంది. 


సిద్దాంత వ్యాస సంగహం రాగి చూడడం, ముఖ్యంగా అధ్యాయాల విభజన, 
శీర్లికల ఉపశీర్షికల వర్గీకరణ మొదలైనవి చేయడంవల్ణ కూడ చక్కటి పరిశోధ 
నాంశం రూపొందించడానికి అవకాశం ఉంది. 
3.8. ఉపసంహారం 


చక్కటి పరిశోధన సమస్యను ఎన్నుకోవడం అనేది పరిశోధకుని ప్రతిభా, 
సామర్థ్యాలనుబ పే ఉంటుంది. సరైన పరికోధనాంశాన్ని ఎన్నుకోవడం పరిశోధనలో 
అతి ముఖ్యమైన ఘట్టమన్నది గుర్తుంచుకోవాలి. ఇది పరిశోధనలో అతని తొలి 
నిజయంగా కూడ భావించవచ్చు. 


REFERENCES : 


1. “A situation for which we have no ready and success- 
ful response by instinct or by previously acquired habit. 
We must find out what to do" - Woodworth in John 
C. Almack’s “Research and Thesis Writing Houghton 
Mifflin Company, Boston, 1980, p 81. 


2, 1016. 
§, W. G, Cochran and G. M. Cox, “Experimental Design:® 
Wiley, Newyork. 1950, pp. 22-86. 


25 


4. పరిశోధన | పణాళిక 


(RESEARCH DESIGN) 


4.1. | పవేశిక 

పరిశోధనాంశాన్సి ఎన్నుకొన్న తర్వాత పరిశోధకుడు పరిశోధన ప్రణాళికను 
రూపొందించుకోవాలి. పరిశోధనలో ఎన్నో దశలున్నాయి. దేనిని ముందు [పారం 
భించాలి? తర్వాత దేనిని కొనసాగించాలి? ఏయే అంశాలను సేకరించాలి, ఏయే 
అంశాలను పరిహరించాలి?--- ఈ విధంగా పరిశోధనలో ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది 
పరిశోధన |ప్రణాశిక. నిర్దిష్ట కాలంలో పరిశోధన పూర్తికావడానికి ఇది దోహదం 
చేస్తుంది. కాబట్టి పరిశోధకుడు పరిశోదన (ప్రణాళికను అనుసరించి తన పరిశోధన 
వ్యాసంగాన్ని కొనసాగించాలి. 

“ఒక భవనాన్ని నిర్మించే వాస్తు శాస్త్రజ్ఞుడు భవనం నమూనా ఒకటి 
ముందుగానే రూపొందించుకొంటాడు, భవనం నిర్మాణంలో చేయవలసిన పనుల 
వివరాలను అతడు నమూనా ఏర్పరచుకొనేటప్పుడే గుర్తుంచుకొంటాడు. ఏ ఉద్దేశంతో 
తాను భవనాన్ని నిర్మిస్తున్నాడనే విషయాన్ని మనసులో ఉంచుకొని, ఎన్ని గదు 
లుండాలి? భవనం పొడవు, వెడల్పు మొదలైన కొలతలు ఏ విధంగా ఉండాలి? 
గదుల్ని ఏ విధంగా నిర్మించాలి? భవన నిర్మాణానికి ఏయే వస్తువులు ఉపయోగిం 
చాలి? మొదలైన విషయాలన్నిటిని పద్దతి ప్రకారం సిద్ధం చేసుకొని భవన నిర్మా 
ణానికి పూనుకొంటాడు. భవనం నిర్మించడానికి మునుపే అతడు ఆ భవనం 
నమూనా పటాన్ని రూపొందించుకొంటాడు. పొరబాట్లు, లోటుపాట్లు ఏర్పడినప్పుడు 
వాటినీ సరిదిద్దుకుంటూ ఆఖరుకు తాను సిద్దం చేసుకొన్న పథకం [ప్రకారం భవన 
నిర్మాణం పూరి చేస్తాడు. పరిశోధన (ప్రణాళిక కూడ అచ్చం ఈ నమూనా 
లాంటిదే”. శాస్త్రీయ పద్దతుల్లో పరిశోధన సాగించే పరిశోధకుడు తప్పనిసరిగా 
ఒక పరిశోధన [ప్రణాళికను రూపొందించుకోవాలి. 

4.2. అర్థ వివరణ 


“పరిశోధన [పణాశిక అనేది పరిశోధనను అమలుపరచడానికి దోహవిం 
చేసే సహేతుకమైన, [కమబద్ధమైన ఒక పథకం. అది పరిశోధనలో మార్గాన్ని 
నిర్దేశిస్తుంది” అని పాలిన్‌ వి. యంగ్‌ పరిశోధన (ప్రణాళికను నిర్వచించాడు. 

మనకున్న సమయం, శ క్రీసామర్ధ్యాలు, ఆర్థిక సదుపాయం, లభ్యమవుతున్న 
విషయ సామ్మగి మొదలైనవి ఆధారంగా చేసుకొని ఎంతవరకు ఇవి కార్యాచరణలో 


26 


ఉపకరిస్తాయో వివరించే పథకాన్నే పరిశోఢన |పణాకిక అనవచ్చు. 

పరిశోధకుడు తాను ఎన్నుకొన్న అంశాన్ని బాగా పర్యాలోచించి పరిశోధించ 
వలనిన సమస్యను పరిష్కరించి, నూతన సిద్ధాంతాలను |ప్రతిపాదించటానికి కావలి 
సిన ఆధారాలను, పద్దతులను నిర్ణయించటానికి ఆధార భూతమయినది పరికోధవ. 
పణాళిక.? 

విషయ సామ్మగి సేకరణలో, వరీకరణలో అనుసరించవలసిన పద్దతులు, 
విశ్లేషణలో తీసుకోవలసిన జాగత్తలు, ఊహా ప్రతిపాదన, సాఇ్యారారాల నిరూపణ, 
సిద్ధాంతాల [పతిపాదన --- ఈ విధంగా పరిశోధనలో వివిధ దశలు పరిశోధన. 
పణాశికలోనే అంతర్గతమై ఉంటాయి. 

పరిశోధకుడు మొదల్లో చేసుకొన్న [పణాళిక. మార్పులకు, చేర్చులకు లోను. 
కావడం సహజం. పరిశోధన కార్యక్రమం సాగుతున్న కొద్దీ పరిశోధకుడిలో నూతన. 
దృక్పథం ఏర్పడుతుంది. కొత్త కొత్త ఆధారాలు లభిస్తాయి, విభిన్నాంశాలలో 
ఉన్న పరస్పర సంబంధాలు వెలుగులోకి వస్తాయి, అప్పుడు తప్పనిసరిగా పరిస్థితు 
లకు తగినట్లు (ప్రణాళికను మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. పరిశోధకుడు 
ఆయా సందర్భాలకు తగినట్టు ప్రణాళికను సవరించుకొంటూ పరిశోధనను సౌగిం 
చాలి. పరిశోధన (పణాశిక మార్పులకు చేర్పులకు లోనుకావడం అనేది అనివార్యఠి 
అని దీన్నిబట్టి తెలుస్తోంది.* మొదట్లో చిత్తు ప్రతిగా వున్న పరిశోధన [ప్రణాళిక 
ఎన్నో ఆటంకాలను, సవాళ్ళను ఎదుర్కొని, సెక్కు. మార్పులకు లోనయి, (క్రియా. 
శీలక మైన |పణాళికగా మారుతుంది. 
4.3. పరిశోధన | పణాళికలోని ముఖ్యాంశాలు 

పరిశోధన సాధారణంగా రెండు విధాలుగా ఉంటుంది. అవి : 

1. (ప్రయోగాత్మక పరిశోధన వి, పిశ్లేషణాత్మక పరిశోధన, 

[ప్రయోగాత్మక పరిశోధన వైజ్ఞానిక, సాంకేతిక రంగాలకు; విశ్లేషణాత్మక 
పరిశోధన సాహిత్య, చారిత్రక, సామాజిక రంగాలకు జఉద్దేశింపబడింది. పరిశోధ 
నాంశానికి తగినట్టు పరిశోధన [ప్రణాళిక మారుతున్నప్పటికి, సాధారణ విషయాలలో 
రెండూ ఒకే రీతిగానే అమరి ఉంటాయి. పరిశోధన ప్రణాళికలో ఈ క్రింది ఆంకా 
లను ఒకదాని తర్వాత ఒకటిని వరుస [క్రమంలో గుర్తుంచుకో వాలి. 
4.83.1. పరిళోధనాంశ శీర్షిక (Title of the investigation) 

శీర్షిక సం;గహంగాను, నూటిగాను ఉండాలి. శీర్షికను చదివిన వెంటనే 
పరిశో ధనాంశాన్ని గురించి స్పష్టమైన అభ్మిపాయం ఏర్పడాలి, 
4.8.2. పరిశోధన ఆవశ్యకత (Purpose of the Study) 

పరిశోధన ఎందుకు ఉప క్రమింపబడుతుం దో, దాని అవశ్యకత ఏమిటో 


21 


సంచి ప ప్రంగా చెప్పాలి. పరిశో ధనాంళ' [ప్రాముఖ్యతను రెండు మూడు వాక్యాల్లో 
తెలియజేయాలి. 
4.తి.తి. పూర్ణ పరిశోధనల విమర్శనాత్మక పరిగణన 
(Critical appraisal of Previous Studies) 
పరికోధనాంశ శీర్షికకు సంబంధించి ఇంతకు పూర్వం జరిగిన పరిశోధనలను 
'సమ్మగంగా అవగాహన చేసికొని, నిశితంగా పరిశీలించి వాటిమీద విమర్శనాత్మక 
పరిగణన ఏర్పరచుకోవాలి. దీని వలన పునరు క్తిని, వూర్వ పరికోధనల్లోని లోటు 
పాటుల్ని పరిహరించవచ్చు. 
4.8.4. పరిశోధన సమస్య నిర్ధారణ 
(Statement of the Problem) 
ఇతరులు చేసిన పరిశోధనల్ని నిశిత పరిశీలన చేయడం వల్ల పరిశోధకునికి 
శాను ఎన్నుకొన్న పరిశోధన సమస్యను సుస్పష్టంగా నిర్జారించుకొనే ఆవకాశం 
కలుగుతుంది. పరిశోదన సమస్యను సిద్దాంత రూపంలోనో, పళ్న రూపంలోనో 
"పేర్కొనవచ్చు. 
శ్ష.తి.త్‌. పరిశోధన వ్యాప్లై (500096 of Investigation) 

_ పరిశోధకుని పరిశోధన వ్యాసంగం కాలం, డబ్బు, విషయ సేకరణకు 
అనుకూలించే పుస్తకాలు, కేతకృషి మొదలై న అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 
చీటి సాధక బాధకాలను గు రించి పరిశో ధకుడు తాను ఎన్నుకొన్న పరిశోధనాంశం 
వ్యాప్తిని (వి సృృతిని) నిర్ణయించుకోవాలి. 

4.3.6. పరిశోధన ఆశ యాలు (Objectives of the Study) 
పరిశోధకుడు తాను ఎందుకు పరిశోధనకు ఉపష్మకమిస్తున్నాడో ఆ లక్షా [న్ని 
a పేర్కొని దానికి సంబంధించిన ఆశయాలను (objectives) వరుసగా 
పేర్కొనాలి. ఈ ఆశయాలు పరిశోధనాంశ పరిధికి పరిమితమై ఉండాలి. 
4.లి.7. సాంకేతిక పదాల నిర్వచనం 
(Conception of the different terms used in the 
Investigatiou 
పరిశోధకుడు తాను పరిశోధన వ్యాసంలో ఉపయోగించిన సాంకేతిక పదాల్ని 
ఎలాంటి సందిగ్ధం లేకుండ స్పష్టంగా నిర్వచించాలి. ఆ పదాలను తన పరిశోధనలో 
సర్వత్రా ఏకరీతిని ప్రయోగించాలి. 
4.8.8. పరివర్తనాంకాలు (Variables) 
పరిశోధనకు తీసుకొన్న సామ్మగిలో కొన్ని పరివర్తన లేదా (పత్యంతర 
ఇంశాలుంటాయి. . మరికొన్ని స్థిర అంశాలు ఉంటాయి. 'ఇటువంటి పరివ రన 


28 


అంశాల్ని గుర్తించి దానికి తగినట్టు పరిశోధనను కొనసాగించాలి, 
4.8.9. పరిశోధనలో అవలంబిస్తున్న విధానం 
(Research Methodology) 
పరిశోధనలో ముఖ్యంగా రెండు విధాలున్నాయి ; 
2) శాస్త్రీయ పద్దతి లేదా ప్రయోగాత్మక పద్దతి 
cre Research (or) Experimental Research) 
b) వాజ్మయ పద్దతి లేదా విశ్లేషణాత్మక పద్దతి 
(Pure Research (or) Analytical Research) 
వీటిలో ఏ పద్దతిని పరిశోధకుడు అవలంబించాల్సి ఉంటుందో నిరయించు 
కోవాలి, స్ట 
4.3.10. ఉఊంహా (పతిపాదన (Hypothesis) 
తన పరిశోధనాంగానికి సంబంధించి ఇతర పరిశోధన [గంథాల్ని చదవడం 
ద్వాఠానూ, తనకు తానే పరికోధనాంశం మీద కలిగిన అవగాహన ద్వారాను పరి. 
కోధకునిలో పరిశోధన సమస్య గురించిన ఒక విధమైన అస్పష్టమైన ఊహ 
రూపొందుతుంది. ఇది అస్పష్టంగా ఉన్నా పరిశోధన (ప్రపంచంలో సయనించడానికి 
ఇదే మార్గదర్శిగా ఉంటుంది. దీన్నే దిశహా (ప్రతిపాదన (Hypothesis) అంటారు.. 
4.3.11. విషయ సేకరణ (Data Collection) 
ఊహా |పతిపాదనకు తగినట్టు విషయ సేకరణకు పూనుకోవాలి. తనకు: 
కావలసిన ఆకరాలను ఎలా సేకరించాలో నిర్ణయించుకోవాలి. [గంథస్థ ఆధారాలు, 
క్షేత్ర పరిశీలన (Field wంrk), ప్రశ్నావళి (Questionnair) ముఖాముఖి 
(Interview) మొదలైన పద్దతుల ద్వారా విషయ సేకరణ చేయవచ్చు. సేక 
రిస్తున్న విషయ సామ్మగి తాను అన్వేషించే అంశాలకు అన్వయించేటట్లుగాను, 
వాసవ నిరూపణకు దోహదం చేసేటట్టుగాను ఉండాలి. పరిశోధనాంశం పైనే. 
దృష్టిని కేందీకరించి విషయ సేకరణకు పూనుకోవాలి. 
4.8.12. విషయ నామగి విశేషణ (Data Analysis) 
విషయ సామ గిని విశ్లేషించడానికి ఒక oT పద్దతిని ముందుగానే 
నిర్ణయించుకోవాలి. ం విశ్లేషణా పద్ధతిని విషయ. సేకరణ “సమయంలో పర్తి 
శోధకుడు తనకు కలిగిన అవగా కూన చ్వేరకు కొంత సవరించుకోవలసి ఉంటుంది. 
అయినప్పటికి విషయ సామగి విశ్లేషణకు ఒక మౌలిక మైన [ప్రామాణిక విధానం, 
తప్పనిసరి. 
4.3.18. ఫలితాల (Tabulations of the Results) 
ఫలితాలను ఒక పట్టిక రూపంలో య. కాన్రీయ విధానంలో ఒక 
భాగంగా భావించవచ్చు. పరిశోధకుడు విషయ నె సొమ్యగిని 'పిశ్లేషించి, ఫలితాలను 


క్‌ 


వివిధ శీర్షికల కింద పట్టిక పెట్టాలి. ఈ పట్టికలు పరిశోధన విధానాన్ని, దాని 
గమ్యాన్ని కొట్టవచ్చినట్టు చూ పెడతాయి. 
4.83.14. ఫలితాల సమన్వయీకరణ 

(Interpretation of the Results) 

2) పరిశోధకుడు తనకు లభించిన ఫలితాలను ఒ౦తకు పూర్వం జరిగిన 
పరిశోధనల ఫలితాలతో పోల్చి చూడాలి. వాటితో నన ఫలితాలు అన్య 
యించకపోతే కారణమేమిటో అన్వేషించాలి. 

౪) తనకు లభించిన ఫలితాల్లో లోపాలు లేవని నిర్ధారణ ఆయున తర్వాత 
ఒక సామాన్య నూ[తాన్ని (Generalization) (పతిపాదించవచ్చు, 

0) ఫలితాల పరిశీలన కొన్నిసార్ట అనుకోని వినూత్న భావాల్ని లేదా అవ 
గాహనల్ని పరిశోధకునిలో పుట్టిస్తాయి. 

4.83.15. ఫలితాల | ధ్రువీకరణ 
(Verification of the Results) 

పరిశోధనలో తాను పాటించిన పద్దతిని పునఃపరిశీలన చేసి తనకు లభించిన 
ఫలితాలు సరై నవా? తాను (ప్రతిపాదించిన సామాన్య సూత్రం సమంజసమేనా? అని 
[ప్రయోగాత్మకంగా [ధువీకరించాలి. 
4.8.16. ఉపసంహారం (Conclusion) 

పునఃపరిశీలన తర్వాత తనకు లభ్యమైన ఫలితాలను ఆధారం చేసుకొని 
మూల సిద్దాంతాన్ని క్షుణంగా సమీక్షించవచ్చు. 


4.8.17. భావి పరళోధనలకు సూచనలు 
(Suggestions for further Research) 

పరిశోధన అంటే అన్వేషణ, పరిశో ధనవల్లి ప జరుగుతుంది, 
ఇది పరిశోధన రంగంలోని జడత్వాన్ని తొలగీంచి, వికాసానికి, పరిణామానికి 
దారితీస్తుంది. కనుక పరిశోధనకు అంతం అంటూ లేదు. ఒక పరిశోధన మరికొన్ని 
పరిశోధనలకు ఆరంభం అవుతుంది. పరిశోధనను ఒక మానసిక స్థితిగా పొందిన 
పరిశోధకుడు సత్యాన్ని ఆవిష్కరిస్తూ, మరికొన్ని సమసా ఫొ ద్వారాల్ని తెరచి 
పెట్టాలి, తర్వాతి పరిశోధనలకు నూచనలు ఇవ్వాలి. 
4.8.16. ఉపయుక్త రచనల పట్టిక (Bibliography) 

ఉపసంహారం తర్వాత ఉపయుక్త [గ్రంథ పట్టిక ఉంటుంది. పరిశోధకుడు 
తన పరిశోధనకు ఉపయోగించిన రచనల్ని పట్టిక చేసి ఇవ్వాలి. 

ఇది ఆకారాదిగా కూర్చవలసి షంటురది. దీన్ని (గంథ రూపంగా ఉండే 
అకరాలు, వ్యాసరూపంగా ఉండే ఆకరాలు అని: రెండుగా విభజింపవచ్చు.. ప్రత్యక్ష, 


30 


ఆధారాలు, పరోక్ష ఆధారాలని కూడ విభజించవచ్చు ఈ పట్టిక పాఠకులకు, 
తర్వాతి పరిశోధకులకు ఉపకరిస్తుంది. 


4.8.19. సిద్ధాంత వ్యాస సార సంగ్రహం 
(Synopsis of the Thesis) 


పరిశోధన గురించిన చరితను, దాని ఫలితాల్ని పరిశోధకుడు క్లుప్తంగా 
నిజీదించాలి. ఇందులో 1. పరిశోధనాంశం గూర్చిన వివరణ ల, పరిశోధన 
పతి. 8. పరిశోధన ఫలితాలు, (ప్రధాన సిద్ధాంతం మొదలయినవి సంక్షిప్తంగా 
తెలిపి, ఇకముందు కొనసాగించవలసిన పరిశోధనలను సూచించి సత్యావిష్కరణకు 
స్వాగతం పలకాలి, 
4.3.20. ఆర్థిక వ్యయం (Expenditure) 

ఈ పరిశోధనకు ఆర్థికపరంగా ఎంత ఖర్చు అవుతుందో. దాన్ని పట్టిక 
"ఇట్టి తెలపాలి. అర్థిక పరిమితివర్ణి పరిశోధనకు జరిగిన లాభనష్టాలను కూడ 
చర్చించాలి. 
4.3.21. కాల వ్యవధి (Period of Research) 

పరిశోదనకున్న కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని పరిశోధకుడు పరిశోధ 
నను. సాగించాలి విషయ సామ; [గి సేకరణకు, సిద్ధాంత వ్యాసరచనకు ఎంత కాలం 
పట్టవచ్చునో బేరీజు వేసుకొని పరిశోధనలోని వివిధ దశలను ఆయా కాలపరిమితుల్లో 
పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. 


4.4. ఉత్తమ పరిశోధన | ప్రణాలిక 

పరిశోధన ప్రణాళిక ఈ [కింది (ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధా 
నాలు ఇవ్యగలిగి ఉండాలి. అప్పుడే దానిని ఉత్తమ పరిశోధన (ప్రణాళికగా 
భావించవచ్చు. 


పరిశోధన దేనిని ఉద్దేశించింది? 

పరిశోధన ఎందుకు ఉప క్రమింపబడు తోంది? 

ఎటువంటి విషయ సామ|గి కావాలి? 

కావలసిన ఆధారాలు ఎక్క_డ లభ్యమవుతాయి? 

పరిశోధన వి స్పృతి లేక పరిధులు ఏవి? 

పరిశోధన పూ ర్లికావడానికి ఎంతకాలం పట్టవచ్చు? 

పరిశోధనకు ఎంత విషయ సామగి అవసరమవుతుంది? 
విషయ సామ గి సేకరణలో అనుసరించవలసిన పద్ధతులు ఏవీ? 
విషయ సామ, శని ఏ విధంగా నిశ్లేషించాలి?. 

సుమారుగా ఏంత డబ్బు అవసరమవుతుంది? 


ఈ లశ; శా 6౨ DL ** 
౩ ఊి శి ఈ ఏ 


న 


= 


31 


11. పరిశోధనలో ఎలాంటి విధానం అనుసరింపబడుతుంది? 
12. పరిశోధన ప్రత్యేకత ఏమి? 


4.5. పరిశోధన |పణాళిక | పయోజనాలు 
1. పరిశోధన ప్రణాళిక పరిశోధకుడి ఆలోచనా స్రవంతిని ఒక పద్ధతిలో 


ఉంచుతుంది. 
వి ఈ పద్ధతిని పొటించడంవల్ల పరిశోధనలో కచ్చితమైన ఫలితాలు వెలు 
వడతాయి. 


9. నిరీత కాలంలో పరిశోధన పూర్తి కావడానికి ఇది తోడ్పడుతుంది. 
& పరిశోధన వ్యయాన్ని అరికట్టుతుంది. 
5, పరిశోధన ఎదురయ్యే సందేహాలను, తికమకతీను తగ్గిస్తుంది. 
6. అనవసర విషయాలను సేకరించి, కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండడానికి 
తోడ్పడుతుంది. 
4.6. ఉపసంహారం 
పరిశోధన (ప్రణాళిక ఎంత జ్మాగ త్రగా ఆలోచించి రూపొంది స్టే పరిశోధన. 
కూడ అంత ఉత్రమంగా రూపొందుతుంది. కాబట్టి పరిశోధకుడు నిశిత పరిశీలనతో, 
అభినివేళంతో, అనుభవంతో పరిశోధన [పణాళికను _రూపొందించుకో వాలి. 
స్మకమంగా లేని [ప్రణాళిక మొతం పశిశోదన కార్య కమాన్నే తప్పు త్రోవకు 
తీసుకువెళుతుంది. పరిశోధన (ప్రణాళిక లేకుండా పరిశోదన . సాగించడం అనేది 
సమ్ముదంలో దిక్సూచి లేకుండ [ప్రయాణం చేయడంవంటిది. కాబట్టి పరిశోదన 
[ప్రణాళిక రూపొందించుకోవడంలో పరిశోధకుడు ఎంతో వ్యాగత్త తీసుకోవాలి. 


REFERENCES ; 

1. T.S. Wilkinson, P. L. Bhandarkar, Methodology and 
Techniques of Social Research, వ, 103. 

2, Pauline V. Young, Scientific Social Surveys and 
Research, P. 131. 

3, Jonathan Anderson, et. al. Thesis and Assignment 
Writting, P. 19. 

4. Such man, ‘The Principles of Research Design’. An 
Introduction. to Social Rescarch, John T. Doby et. al. 
P, 254, 
Quoted by Pauline V. Young. op. cit., P. 131. 

5 Pauline V. Young PP. 13-21. 

6. B.A. V. Sharma et. al, Research Methods in Social 
Science, P. 71. 


32 


స్స్‌, ఊహా పతిపాదన 


(HYPOTHESIS) 


5.1. (పవెశిక 


ఏదైనా జక కార్యాన్ని ఊహాపతిపాదనతో [ప్రారంభించి ఆ మార్గంలో 
ముందుకు సాగినపుడు ఆ కార్యం తప్పకుండ విజయవంతమవుతుంది. కొస్తీయ 
పరిశోధనల్లో ఊహా ప్రతిపాదనను అతి ముఖ్యమైన అంశంగా శాస్త్రజ్ఞులు పరిగ 
ణిస్తున్నారు. వేటిని సేకరించాలి? వేటిని పరిహరించాలి? సేకరించిన విషయ 
సామిని ఏ విధంగా కో డీకరించాలి? వాటి మధ్యవున్న పరస్పర సరజరరాటనే 
ఏ విధంగా సమన్వయపరచాలి? మొదలైన నినిధ పరిశోధన దశలకు మార్గదర్శ 
కంగా అమరి వుంటుంది ఊహా ప్రతిపాదన. | 


శహా ప్రతిపాదనను రూపొందించుకొని విషయ సామగిని సేకరించడం 
[ప్రారంభించినపుడు, పరిశోధనాంగానికి సంబంధించిన వివిధ ఆకరాలను ఇక 
క్రమపద్దతిలో అమర్చుకొని విస్తృతంగా ఉన్న విషయ సామగికి ఒక పరిధిని 
ఏర్పరచుకోడానికి వీలవుతుంది. విషయ సామ[గిలో ఉన్న లోటుపాట్లను. దృష్టిలో 
"పెట్టుకొని పరిశోధనాంశ పరిధిని రూపొందించుకోవడానికి కూడా ఇది తోడ్పడు 
తుంది. ఊహాప్రతిపాదనతో పరిశోధన ప్రారంభించడానికి, ఊహాప్రతిపాదన 
లేకుండా పరిశోధన ప్రారంభించడానికి గల భేదం ఇదేనని లాండ్‌ బర్గ్‌ అనే: గాస్త్ర 


ఆస 


జ్జుడు అభ్మిపాయపడుతున్నారు.] 
b.2. అర్హ వివరణ 


Hypothesis అనే ఆంగ్ల పదానికి “ఊహా ప్రతిపాదన”, “తహాకల్చన”, 
“పూర్వకల్చన”, “పరికల్పన అనే 
వాడుతున్నాం... 

పరిశోధకుడు పరిశోదన సమస్యను పరిశీలించి, విశగీకరించ టానికి మొడట్లో 

క పరిష్కారమే ఊహా ప్రతిపాదన .ఖని 


పదాలను తెలుగులో పర్యాయపదాలుగా 


T. 5. Wilkinson అభి పాయపడ్డారు.*' 


Pyv-3 33 


పరిశోధనాంశాన్ని ఎన్నుకొన్న పరిశోధకుడు పరిశోధన సామ।గిని వివిధ 
పద్ధతుల్లో సేకరిస్తాడు, సేకరించిన వివిధాంశాలను వర్గీకరించడంలో ఎన్నో 
వా స్తవాలను గుర్తిస్తాడు. వాటిని ఒకదాని కొకటి సమన్వయపరచి వాటి మధ్య 
ఉన్న సంబంధాలను తెలుసుకోవటానికి (ప్రయత్నిస్తాడు. ఆ [ప్రయత్నంలో 
తాత్కాలికంగా (ఊహ ఆధారంగా) భావనాలోకంలో ఏర్పరచుకొన్న పరిష్కారమే 
“ఊహాపతిపాదన' అని చెప్పవచ్చు. ఈ విధంగా పరిశోధకుడు తాత్కాలికంగా 
సిర్ణయించుకొన్న సమాధానాలు పరిశోధన సమస్య పరిష్కారానికి మార్గాలుగా 
రూపొందుతాయి, 

తాను అనుకొన్న ఒక సిద్ధాంతాన్ని స్థాపించడంకోసంగాని, ఒక అంకాన్ని 
నిరూపించడంకోసంగాని, లేక |త్రోసిపుచ్చడంకోసంగాని పరిశోధకుడు కొన్ని 
వాస్తవాలను సేకరిస్తాడు, అటువంటి లక్ష్యంతో కూడిన దృష్టి లేక ముందుగా 
ఊహించుకొన్న పథకం “ఊహాపతిపాదన' అని చెప్పబడుతుంది 

తెలిసిన, లభించిన విషయ సామగిని స్థూల దృష్టితో పరిశీలించి ఏర్ప 
రచుకొన్న తాత్కాలిక పరిష్కారమే ఊహాప్రతిపాదన అని మై వివరణల వలన 
తెలుస్తుంది. 

ఏర్పడిన సమస్యకు తాత్కాలికమైన వివరణగాని, లేక పరిష్కారంగాని 
ఏర్పరచుకోకుండా పరిశోధనలో మనం ఒక్క ఆడుగుకూడా ముందుకు వెళ్ళ 
లేము. పరిశోధనాంశంలో పరిశోధకుడు [ప్రారంభంలోనే ఒక స్థూల అవగాహన 
ఏర్పరచుకొంటాడు. ఆ విధంగా ఏర్పరచుకొన్న వివరణాత్మక సిద్దాంతాల 
సమూహాన్నే 'ఊహాపతిపాదని అనవచ్చు. సమస్య పూర్వాపరాలు అవగత మైన 
తరువాత దాని పరిష్కారానికి సహాయపడేందుకు ఏర్పరచుకొన్న అభ్మిపాయాలే 
ఊహాప్రతిపాదన అవుతుంది. 

పై నిర్యచనాల వలన ముందుగా ఏర్పరచుకొన్న వివరణల, ఊహలే 
'ఊహాప్రతిపాదని అని వ్యక్తమవుతుంది. ఊహా (ప్రతిపాదనను ఆధారంగా చేసి 
కొని పరిశోధకుడు పరిశోధనను కొనసాగిస్తాడు. అది సక్రమంగా లేనప్పుడు వేరొకి 
ఊహా పతిపాదనను రూపొందించుకొంటాడు, 

విజ్ఞాన సహాయ సంపత్తితో సత్యాన్ని ఆవిష్కరించడమే పరిశోధకుడి 
(ప్రధాన లక్ష్యంగా భావించాలి. కాబట్టి పరిశోధకుడు జ్యాగత్తగా పునఃపరిశీలన 
చేసీ సరైన ఊహా (పతిపాదనను రూపొందించుకోవటానికి [ప్రయత్నించాలి 
ఒకసారి ఊహాపతిపాదనను నిర్మించుకొన్న తర్వాత అది ఎలాంటి మార్పులకు 
తోనుకాకుండ అలాగే ఉంటుంది - ఉండాలి అని అనుకోవడం మంచిదికాదు. మనం 
నిర్మించుకొన్న ఊవో ప్రతిపాదన వివిధ పరీక్షలకు తట్టుకొని, వివిధాంశాల మధ్య 
ఉన్న కార్యకారణ సంబంధాలను అర్థం చేసుకొని పరికోధనాంళంలోని మూల 


34 


సిదాంతాలను స్థాపించడానికి సహకరించాలి. వివిధ పరీక్షలను తటుకొని ఊహా 
(ప్రతిపాదన నిలబడగలిగితే ఆది “మూల సిద్ధాంతం' అవుతుంది. 


ఊహాప్రతిపాదన అనేది నిరూపింపబడవచ్చు లేక వ్యతిరేకింపబడవచ్చు. 
నిరూపింపబడాలి అని (పతీక్షించకూడదు, అదేవిధంగా ఊహాప్రతిపాదన పరీక్ష 
అకు తట్టుకొని సరైశ సమాధానం పొందలేనప్పుడు ఉచితమైన మరొక ఊహా 
ప్రతిపాదనను ఆలోచించి రూపొందించుకోవాలి, అందుకనే ఊహా ప్రతిపాదనను 
నిర్వచించిన కాస్త్రజ్ఞాలు దీన్ని తాత్కాలిక మైనదిగాను, ఊహాప్రతిపాదిత మైనది 
గాను భావించారు. 


5.3. ఊహా. పతిపాదన ముఖ్యల క్ష ణాలు 


శీ.శీ,1. ఊహ్మోపతిపాదన స్పష్టంగానూ, సూటిగానూ ఉండాలి, అలా లేనపుడు 
దాన్ని ఆధారంగా చేసుకొన్న మన అనుమానాలు కూడ విశ్వసనీయ 
మైనవిగా పరిగణింపబడవు, 

శ్‌.8.2. ఊహ్మోపతిపాదన పరీక్షలకు నిలబడేదిగా ఉండాలి. పరిశోధకుడు 
రూపొందించుకొన్న ఊహాపతిపాదన శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి 
అర్లమై ఉండాలి. పరీక్షలకు నిలబడలేని ఊహా ప్రతిపాదనల కారణంగా 
మొత్తం పరిశోధనా కార్యక్రమం అ స్తవ్య స్తమవుతుంది. కాబట్టి పరి 
శోధకుడు [పారంభంలోనే కొంత [పాథమిక పరిశీలన కావించి తగిన 
ఊహా ప్రతిపాదనను రూపొందించుకోవడం మంచిది, 


శ.8.8. పరివర్తనాంశాల (Variables) మధ్యనున్న సంబంధాన్ని ఊహా 
[పతిపాదన చెప్పగలగాలి, 

శ్‌,8.4. ఊహాపతిపాదన ఒక లక్ష్య పరిమితికి లోబడి ఒక నిర్జిష్టాంశాన్ని 
సూచిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఊహ్మోప్రతిపాదన పరిమిత వ్యాప్తి 
కలిగి ఉంటుందో అప్పుడే అది ఆధిక పరీక్షలను ఎదుర్కోవడానికి 
సిద్దంగా ఉంటుంది. 


శ.8.5. ఊహా పతిపాదన సాధ్యమయినంతవరకు సామాన్య పదజాలంతో 
స్పష్టంగా ఆందరికీ అర్థమయ్యేలాగ' ఉండాలి. ఊహా ప్రతిపాదన 
సామాన్యంగా ఉన్నప్పటికీ దాని పాధాన్యతకు ఎటువంటి లోపమూ 
ఉండదు, 

ఈ.8,68. ఊహాప్రతిపాదన శాస్త్ర నిగూఢ యథార్థాంగాలను కలిగి ఉండాలి. 
అందరిచేతా ఆంగీకరింపబడిన వాస్తవ విషయాలతో అది రూపొందింప 
బడి, విజ్ఞాలచే ఆమోదయోగ్యమైనడిగా పరిగణింపబడాలి. 


35 


క్‌, 8.7. నిక్రీత కాలం లోపలే ఊహాప్రతిపాదనను పరీక్షించాలి. ఎంత గొప్ప 
ఊహాపతిపాదన అయినా నిర్గీతకాలం దాటింతర్వాత పరిశోధకుడు. 
దాన్ని ఉపయోగించకూడదు. 

5్‌, 8.8. [పత్యేక వివరణ కావలసిన కొన్ని అంశాలను ఊహా పతిపాదన తప్పని. 
సరిగా విశరీకరించాలి. ఊహ్మోపతిపాదన తోడ్సాటుతో, సార్వత్రిక 
వా సవాల అవగాహనతో పరిశోధకుడు పరిశోధన సమస్య పరిష్కార 
నూ|తాలను తెలుసుకోగలుగుతాడు. 


5.4. ఊహా! పతిసాదన=రకాలు 


ఊహా పతిపాదనలో సాధారణంగా ఈ [కింది రకాలను చూడవచ్చు. 
ర్‌.ఉ.1. శూన్య ఊహ్మాపతిపాదన 
(Null Hypothesis) 
విభిన్నాంకాల మధ్య [ప్రముఖంగా ఎటువంటి భేదం లేదని చెబుతుంది శః 
రకపష్ప ఊహాపతిపాదన, అనుభవజ్ఞులెన శాస్త్రజ్ఞులు శః విధమైన ఊహా ప్రతిపాద 
నను రూపొందించుకోవడాన్ని ఆమోదిస్తారు. విషయ సేకరణలో పక్షపాత దృషిని 
పరిహరించడమే ఈ రకమైన ఊహ్వాపతిపాదన |పధాన ఉద్దేశం. 
ర్రీ.4.2. భవిష్యదంశ నూచక ఊహాప్రతిపాదన 
(Predication Form) 
పయోగాలద్యారా ఏయే ఆంశాలు అభివ్య క్రమవుతాయని పరిశోధకుడ 
ఎదురు చూస్తున్నాడో ఆ అంకాలను ఆధారంగా చేసుకొని ఊహ్మాపతిపాదనమి 
రూపొందించుకొన్నప్పుడు అది భవిష్యదంశ సూచక సశహ్యాపతిపాదన అవుతుంది, 


శ్‌ 


ర్ర.4.8. (పకటనాత్మక ఊహా ప్రతిపాదన 
(Declarative Form) 

విభిన్నాంశాల మధ్యగల సంబంధాలు ఇలా ఉంటాయని భచ్నితంగా తలియ 
సేయడమే [పకటనాత్మక సహ్మోపలిపాదన అవుతుంది, 
5.4.4. (పశ్నాత్మర ఉంహా ప్రతిపాదన 

సహా ప్రతిపాదన (పళ్న రూపంలో ఉనప్పుడు అది (ప్రశ్నా త్మక 
(పతిపాదన అవుతుంది. 

wn 7 | శ తా 

5.5. ఊహా పతిపాదనను రూపొందించుకొనే విధానం 


Vane n Si “yy? 4 n a en 
పరిశోధన సమస్యను ఎ; కొవడంలో ఎంతటి పరిశ్రమ అవసరమో 

ఒరే ta > IN టట ఇ IY చై af డి af 

సరైన తహ ప్రతిపాదనను రూసొందించుకొవచంలో కూడా అంతటి పరిశమ 


ట్‌ 


36 


అవసరమవుతుంది. కొంత విషయ సామ్మగి సేకరణ, సంబంధిత ఆంశాల 
అధ్యయనం, [ప్రాథమిక పరిశీలన మొదలై నవి చేయడం వల్ణి పరిశోధకుడు ఏర్పరచు 
కొన్న ఊహాపతిపాదన మరింత [కియాశీలక మై ఉత్తమ ఫలితాలను ఇవ్వగలుగు 
తుంది. పరిశోధకుడు నూతన సిద్దాంతాన్ని రూపొందించగల ఊహా ప్రతిపాదనను 
ఏర్పరచుకోవడ మేకాక, దాన్ని పరీక్షించి తెలుసుకోగల జ్ఞానాన్ని కూడా సముపార్డిం 
చినవాడై ఉండాలి. పూర్వాభ్మిపాయాలను, సొంత ఇష్టా ఇష్టాలను అధిగమించి 
పరిశోదన కార్యక్రమాన్ని కొనసాగించాలి. బుద్దికుళలతతో సరైన ఊహా ప్రతిపాదన 
రూపొందించుకొన కలగడమేకాక విమర్శనాశ క్తితో ప్రయోజన శూన్య ఊహ ప్రతి 
పషాద్రనలను (తో సిపుచ్చగల నై పుణ్యం కూడా కలిగివుండాలి. 

సరైన ఊహా ప్రతిపాదన రూపొందించుకోవడంలో పరిశోధకుడు ఈ [కింది 
అంశాలను గుర్తుంచుకో వాలి : 
నీ.ర5్‌.1. పరిపూర్ణ విజ్ఞానం 

పరిశోధకుడికి తాను ఎన్నుకొన్న పరిశోధనాంశానీకి సంబంధించిన పూర్వాప 
రాలు బాగా తెలిసి ఉండాలి. సంబంధిత |గంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, 
ఆ అంశాన్ని సాధికారంగా వివరించగల ; నై పుణ్యం కరప కీ! 
శ్‌.ర్‌.9. సంస్కృతీ సంప్రదాయాలు 

(ప్రజల జీవన విధానంమీద వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం 
ఉండడం సహజం. సమస్యలకు పరిష్కారం అన్వేషించేముందు సంబంధిత (ప్రజల 
ఆచార వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థ, నమ్మకాలు, జీవన విధానం మొదలైన 
అంకాలను పరిశోధకుడు విస్మరించకూడదు. 
త్‌.ర్‌.తి. శాస్త్రీయ సిద్ధాంతాలు 

వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో వెలువడిన కొన్ని నూతన సిద్ధాంతాలను 
సై మ కొస్త్ర, సాహిత్య రంగాలకుకూడ వ సమస్యలను పరిష్క్ల 
కొనవచ్చు. వైజ్ఞానిక స్యూతాల తోడ్చాటుతో పరిశోధకుడు సరైన ఊహా 
1. న. ఏర్పరచుకోవాలి. 


5.5.4. స్వానుభవం 
నిజానికి సరైన ఊహ్వాప్రతిపాదన పరిశోరకునకు స్వానుభవం నుండే 
వెలువడుతుంది. పరిశోధకుడు నిత్య జీవితంలో ఎన్నో అనుభవాలను పొందుతూ 


ఉంటాడు, ఆ అనుభవాల విజ్ఞానంతో పరిశోధకుడు మంచి ఊహ్మాపతిపాదన 
వీర్చరచుకోవచ్చు. 


శ్‌.5్‌.5. సామ్యం 
ఒక సమస్యను పోలిన సమస్య మరోకటి ఉన్నప్పుడు మొదటి సమస్యకు 


వ. 


స్ట 


37 


ఎటువంటి ఊహాపతిపాదన అనుసరింపబడిందో రెండవ సమస్యకు కూడా అటే 
ఊహ్మాప్రతిపాదనను అనుసరించవచ్చు. పూర్వ పరిశోధకులు ఏర్పరచుకొన్న ఊహా 
(ప్రతిపాదనను తెలుసుకోవడం నల్లి కూడా పరిశోధకుడు సరైన ఊహాపతిపాదనను 
ఏర్పరచుకోవచ్చు. 
ర్‌.ర్‌.6. వైజ్ఞానిక దృక్పథం 

పరిశోధకుడు తరతరాలుగా వస్తున్న గుడ్డినమ్మకాలకు స్వ స్తిచెప్పి 
వైజ్ఞానిక దృక్పథంతో సమస్యను పరిశీలించాలి. ప్రతి చిన్న విషయాన్ని హేతు 
బద్ధంగా ఆలోచించి కార్యకారణ సంబంధాన్ని అన్వేషించాలి. ఈ విధంగా 
పరిశోధకుడు వైజ్ఞానిక దృక్పథం కలిగివున్నపుడు సరైన ఊహాపతిపావన 
రూపొందించవచ్చు. 


5.6. ఊహ్మాపతిపాదన |పామాణ్య నిరూపణ 


శ విషయాన్నైనా పరీక్షించి చూడకుండ ఉచిత మైనదనే నిర్ణయానికి 
రావడాన్ని విజ్ఞాన శాస్త్రం అంగీకరించదు. తాత్కాలికమైన ఊవహలద్వాఠా 
రూపొందింపబడినదే ఊహ్మాపతిపాదన, కాబట్టి దానినే వాస్తవంగా భావించకూడదు. 
పరిశోధన (ప్రయాణంలో ఏర్పరచుకొన్న ఊహ్మాపతిపాదన మార్పులకు చేర్చులకు 
లోనుకావచ్చు. ఊహా ప్రతిపాదనను విభిన్న రీతులలో పరీక్షించి దానిని [క్రియాశీలక 
మైనదిగాను, [ప్రయోజనకర మైనదిగాను ఉండేటట్లు కట్టుదిట్టంగా రూపొందించాలి. 
అందులోని పదాలు నూటిగాను, స్పష్టంగాను ఉండేటట్టు చూసుకోవాలి. 


ఊహ్మాప్రతిపాదనను వాస్తవమని భావించి దానినే నిరూపించాలి అనే 
ఉద్దేశంతో పరిశోధకుడు పరిశోధనను ప్రారంభించకూడదు. పరిశోధన |పయాణంలో 
ఆవి నిరాకరింపబడవచ్చు. అప్పుడే అది శాస్త్రీయ పరిశోధన అవుతుంది. “నీ పకి 
శోధన సరియెనదని ఇతరులు చెప్పినప్పటికీ తప్పు అని నిరూపించటానికి [పయ 
త్నించమని నేను చెబుతాను”” అని 28164 చెప్పిన మాటలను ఇక్కడ గుర్తుంచు 
కోవాలి. ఊహ్మాప్రతిపాదనను పరీక్షించి తెలుసుకోవడానికి ముందు దాన్ని గురించి 
Bales వెలిబుచ్చిన ఈ [కింది [ప్రశ్నలను పరిశోధకుడు గుర్తుంచు 

వాలి, 


5.8.1. [పయోగా ర్లమైనదిగా, కచ్చితమైన పదజాలంతో కూడినదిగా ఉన్నదా? 
సాధారణ పరిస్థితుల్లో ఖావాలనుకొని, పరివ ర్తనాంశాలనుగాని వేరుపగళ 
టానికి వీలవుతుందా? 


562; పరివ ర్హనాంశాల మధ్యగల సంబంధం (పయోగపద్దశి పరిశోధనల ద్వారా 
నిర్దారింపబడినదా? లేక నిరాకరించబడినదా? 


3కి 


5:76, 


య 
వా 
౧౦ 


5,',10, 


వాస్తవాలను గుర్తించగల నై పుణ్యాన్ని (ప్రసాదిస్తుంది. సరిశోధకుని 
సామాన్య దృష్టికి అందని ఆంకాలను గుర్తుచేస్తుంది. 

గమ్యాన్ని స్పష్టంగా, ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. దీని ఆధారంగా పరి 
కోరకుడు విషయసామ[గి సేకరణ చేయగలుగుతాడు. 

సంబంధిత విషయాలను ఒకచోట చేర్చి వాటిని ఒక (పత్యేక అంశంగా 
రూపొందించటానికి తోడ్పడుతుంది. 

పరిశోధన సమస్యను మరింత స్పష్టంగా ఆర్థం చేసుకోవడానికి దోహదం 
చేస్తుంది. సమస్య పరిష్కారానికి ఉపకరించే సాధారణ పద్దతులను 
తెలియజేస్తుంది. 

తను రూపొందించుకొన్న ఊహాపతిపాదన ఆధారంగా విషయ సామ 
(గిని వి శేషించుకోవచ్చు. దీని ఆధారంగా సంతృప్తికర మైన పరిశోధన 
ఫలితాలను రేఖభామ్మాతంగా చెప్పవచ్చు. 


క్‌ క్ర. ఉపసంహారం 

వైజ్ఞానిక పద్దతిలో పరిశోధనను సాగించాలనుకొన్న పరిశోధకుడు తప్పని 
నఠిగా ఊహ్మాప్రతిపాదనను రూపొందించుకోవాలి. ఊహా ప్రతిపాదన తోడ్చాటులో 
పిశోధకుడు తన పరిశోధన కార్య కమాన్ని, నిర్విఘ్నంగా కొనసాగించ 


గలుగుతాడు. 
REFERENCES : 
1. G.A, Land Berg, “Social! Research” p. 119. 
Quoted by T.S. Wilkinson, P.L. Bhandarkar 
op. Cit. p. 77. 
2. T.S. Wilkinson, P.L. Bhandarkar, Methodology and 
"  Fechnigques of Social Research, p. 77, 
3, M.H.Gopal, An Introduction to Research Procedure 
in Social Sciences, p. 115. 
4. C.R. Kothari, Research Methodology, ప. 255. 
5, Kulbir Singh Sidhu Methodology of Research in 
Education p. 67. 
6. P.V. Young, Scientific Social Surveys and Research 
7. Ibid, p. 105. 
8, 1016 p. 107. 
9, KS. Sidhu Methodology of Research in Education 


pp. 62-63, 


40 





6. పరిశోధన సామ్మగి సేకరణ 
(COLLECTION OF SOURCE 
MATERIAL AND DATA) 


6.1. | పవేశిక 
పరిశోధన కార్యక్రమంలో విషయ సామగి "సేకరణ ముఖ్యమైన అంశం. 
శాళీరక శ్రమ, మానసిక శమ రెండూ ఇక్కడ అవసరమే. పరిశోధన విజయ. 
వతం . కావాలంటే పరిశోధకుడు [శమకోర్చి తనకు కావాల్సిన సమాచారాన్ని 
సేకరించాలి. వేమన పద్యాల్ని గురించి పరిశోధన చేయాల్సి ఉన్నప్పుడు మొదట 
వేమన పద్యాలను సేకరించి అవి వేమనవేనా అన్న విషయాన్ని [ధువపరచుకోవాలి. 
తర్వాత వాటిని వర్గీకరించి వేమన తా త్వీక దృక్పథాన్ని గుర్తించి ఆయన సిద్దాంతా 
లను వెల్టీడి చేయాలి. ఆలా కాకుండా వేమన పై వచ్చిన వ్యాసాలను నాలుగ ది౦టిని 
దగ్గర పెట్టుకొని దానిలో కొంత దీసీలో కొంత తీసి ' “థీసిస్‌'ను 'తయాకు 
చేస్తుంటారు. కొందరు. ముందే వెలువడిన కొన్ని వ్యాసాలను 'దగ్గర పెట్టుకొని 
జక కొత్త వ్యాసాన్ని తయారు చేసే “విద్వాంసులు” మరి కొందరు. "వీధికి విషయ 
సోమ గ్రితో పనే లేదు, నిజమైన పరిశోధకుడు తానే స్వయంగా విషయ సామగి 
కోక అన్వేషణ సాగిస్తాడు. "నిరంతరం పరిశోధన యై దృష్టిని కేం దీకరించి తనకు 
కావాల్సిన విషయాలను సేకరించడానికి (పయత్ని సాడు. పరిశోధకుని పరిశోధన 
ఛలితాలు అతడు సేకరించిన విషయ సామగి మీద ఆధారపడి ఉంటాము. 


6.2. పరిశోధన సామ గి.వివిధ ఆకరాలు 


విషయ సామగికోసం మనం అన్వేషించే వివిధ ఆంశాలే మూల ఆకరాలు. 
తది ఒక [గంథమో! శాసనమో! దస్తావేజో! ప ప్యతికో! ఉతరమో! కావొచ్చు. లేదా 
ఆడీ మరే ఇతర రూపంలోనో ఉండొచ్చు. సీటినుండి ఆకరాలు లేక ఆధారాలను 
కహిచడంవర్ణి ఇవి మూల ఆకరాలవుతున్నాయి. 

పరిశోధకుడు సిద్దాంత వ్యాస [ప్రారంభంలో మూల ఆకరాలు ఏవి 
అశేవి వివరంగా చెప్పాలి. ఉదాహరణకు స్థల నామ పరిశోధకుడు ఆ [పాంతా 


41 


నికి సబంంధించిన చరిత, శాసనాలు, ఊర శే పర్గ పట్టికలు, జనాభా లెక్కలు 
శత పర్యటన వివరాలు - శః విధంగా తాను "ిక్రరించిన వివిధ wks 
వివరించాల్సి ఉంటుంది. గ్రంథ సరిశోధకుడు మూల (గ్రంథాలను, సహాయక 
[గ్రంథాలను పేర్కొనాలి. సేత పరిశోధనల్లో జానపద గేయాలనో a ఆ 
పొంత వ్యవసాయ పదాలనో చేకరించినప్పుడు అవి [ప్రధాన ఆకరాలవుతాయి. 
(పశ్నావి, Spo se పద్ధతీ, వ్యక్తి కిగత్ర. చరితలు మొద్క నవన్నీ (ప్రధాన 
ఆకరాలుగా 'పేర్కొంటాం, ప్రధాన ఆకరాలతో సంబంధముండి మనకు తోడ్పథేపి 
ద్వితీయ ఆకరాలవుతాయి, కొంతవరకు మార్గదర్శకాలుగా ఉన్న సామాన్యమైన 
వాటిని తృతీయ ఆకరాలని చెప్పవచ్చు. 


6.2.1. 1పధాన ఆకరాలు 
(Primary Sources) 
[ప్రత్యక్ష ఆధారాలను, ఆధారభూతమైన విషయాలను [పధాన ఆకరాలశి 
అంటారు. తామే నేరుగా అన్వేషించి చూసిన, |పయోగపూర్యకంగా |గహించిళ 
పత్యక్ష ఆధారాలే |పధాన ఆకఠాలవుతాయి. 


“కవిత్రయ భారతంలో దుర్యోధనుడు” అనే పరిశోధనకు కవిత్రయ 
విఠచిత మహాభారతం [పధాన ఆకరమనుతుంది. శాస్త్ర పరిశోధనల్లో తామే 
(ప్రయోగశాలల్లో (ప్రయోగాల ద్వారా కనుగొన్న అంశాలు [ప్రధాన ఆకరాలవుతాయి. 
సామాజిక విజ్ఞానం, భాషా పరిజ్ఞానం, జానపద విజ్ఞానం మొదలైన పరిశోధనల్లో 
శత పర్యటన ద్యారా సేకరించిన విషయాలు (ప్రధాన loess 
సందర్శన పద్దతి, (పళ్నావసలు, డైరీలు, (ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు. 
జీవిత చరితలు మొద లైనవన్నీ దీనిలో చేరుతాయి. పార్టమెంటు కార్యకపాలు, 
న్యాయస్థానం తీర్పులు, [ప్రభుత్వ (ప్రకటనలు, హమ... గొసనాలు, (పభుత్వు 
గణాంక వివరాలు మొదలైన వాటిని కూడ [ప్రధాన ఆకరాలుగా పరిగణించవచ్చు, 


6.2.2. ద్వితీయ ఆకరాలు 
(Secondary Sources) 


(ప్రధాన ఆకరాల ఆధారంగా రాసిన విషయ సం[గహాలు, అనువాదాలు, 
వ్యాసాలు, విజ్ఞాన సర్వస్వాలు, ఉపన్యాసాలు. మొదలై నవన్నీ ద్వితీయాకరాలళో' 
చేరుతాయి. Ph.D., M.Phil సిద్దాంత వ్యాసాలు, ఒక (ప్రత్యేక విషయం గురింళి 
రాసిన పుస్తకాలు (Monographs) పరిశోధనాంకానికి. సంబంధించిన తదితళ 
(గంథాలను ద్వితీయాకరాలుగా భావించవచ్చు. 


42 


ayatggoy mage 
apy maoyl gow gy log 
ఇటg్లక epmogg sie gauges gore లంజ. ధట ఖం 





(412 జంక) naga oy 





6.2.8. తృతీయ ఆకరాలు 
(Tertiary Sources) 


పాఠ్య పు స్తకాలు, పత్రికలు, సె సామాన్య వ్యాసాలు, [ప్రత్యక్షంగా సంబంధం 
లెని ఇతర [గంధాలు మొదలై నవన్నీ ఇందులో చేరతాయి. 

వివిధ ఆకరాల ద్వారా సేకరించిన విషయ సామిని రేఖాచితాలలో 
చూపిన విధంగా విభజింపవచ్చు. 


6.3. గంంథధాలయాలు 


(గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం. అంతులేని విజ్ఞాన సంపదల 
కిది రత్నాకరం, పరిశోధకుడికి [గంథాలయాలకు సంబంధించిన అన్ని వివరాలు 
తెలిసి ఉండాలి. పరిశో ధనాంశానికి సంబంధించిన పుస్తకాలను ఎలా గు ర్రించాలో, 
వాటినెలా ఉపయోగించుకోవాలో తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఈ నై పుణ్యం 
నేనప్పుడు పరిశోధకుడు అడవిలో దారితప్పిన వేటగాడవుతాడు. 

పరిశోధకుడు ఈ (క్రింది అంశాలలో నైపుణ్యం కలిగివున్నపుడు ఆతడు 
గంథాలయాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాడు : 
అకారాలను నేరుగా తెలుసుకునే నైపుణ్యం, 
వివిధ ఆకరాలను పరఠికీలించగల 4 నై పుణ్యం. 
కావల్సిన విషయాలను ఎన్నుకునే చె ప నె పుణ్యం. 
సేకరించిన విషయాలను వరీకరించే నై పుణ్యం. 
వ్యాఖ్యానించడంలో నై పుణ్యం. 

గందాలయాల్లో సమాచారాల్ని సేకరించాలంటే పరిశోధకుడు ఈ [కింది 
నాటి పై ఆధారపడాలి ; 

ఓ. ఆకారాది పట్టికలు (Card Catalogue) 

2. విషయ సూచికలు (116౭X) 

8. సం్మపదింపు [గంథాలు (Reference Books) 
6.8.1. అకారాది పట్టికలు 

వీటిని కార్డుల రూపంలో అకారాది వరుసలో అమర్శ్చి ఉంటారు. సాధా 
కకెరెగా ఈ కార్డులు కిన 5 అంగుళాల సైజులో ఉంటాయి. రచయితల సల్లను 
ము ట్టి, పుస్తకాల పేర్లను బట్టి, విషయాలను బట్టి శః కార్డులను మూడు వకు 
"పేర్చుతారు. పరిశోధకుడు [గంథాలయంలో “తనకు కావాల్సిన ఏ పృ స్తకాన్నైనా 
ఈ కార్డుల సహాయంతో వెంటనే గు రించవచ్చు. 


6.3.2. విషయ నూచికలు 
ప్యతికల్లో వచ్చే వ్యాసాల పట్టికలు ఆకారాది [క్రమంళలో కార్లుల రూపంలో 


హం కూ Oo DD ౯ 


44 


అమర్చి ఉంటారు. వీటినే విషయ సూచికలు అంటారు. ఇవి కూడా పుస్తకం 
పేరునుబట్టి, రచయిత పేరునుబట్టి, విషయాన్నిబట్టి మూడుగకాలుగా ఏభజింపబడి 
ఉంటాయి, 


6.8ి.కి. సంపదింపు (గ్రంథాలు 

విజ్ఞాన సర్వస్వాలు, సమాచార సూచికలు, జిల్లా చరితలు మొదలైనవి 
ఏటిలో చేరుతాయి. వీటిలో ఒక విషయానికి సంబంధించిన సమాచారం సం|గహంగా- 
వివరింపబడి ఉంటుంది. నిఘంటువులు, వివిధ పదకోశాలు కూడా పరిశోధకుడికి 
ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఒక పదం వ్యుత్పత్తి, తదితర భాషల్లో పోలిక 
పదాలు, ఉచ్చారణ విధానం, అర్థ విపరిణామం మొదలై నవన్నీ వీటిద్వారా తెలుసు 
కోవచ్చు. 


6.4. ఉపయు క్ష గింథసూచి 


పరిశోధకుడు పరిశోధనను కొనసాగిస్తూనే [గంథసూచిని తయారుచేను 
కోవాలి. మూడంగుళాల. వెడల్పు ఐదంగుళాల పొడవున్న కార్డులే పరికో ధకుడికి 
అనుగుణంగా ఉంటాయి. విషయ సేకరణ చేస్తున్నప్పుడు ఒకొక్క. పుస్తకాన్ని 
గురించి పూర్తి వివరాలు (పత్యేకంగా ఓక క కార్డులో రాసుకోవాలి. విడి. 
కొగితాల్లోగాని, నోటుపు స్తకాల్గోగాని రాయడం మంచిదికాదు. కాన్తీయ పరిశోధన 
పద్దతికిది విరుద్ధం. కార్డుల్లో రాయడంవల్లి తరువాత వొటిని అకారాది [కమంలో 
అమర్చడానికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పుస్తకాల పేర్లను చేర్చడానికి, 
చేర్చిన కొన్ని సేర్దను పరిహరించడానికి కూడా ఈ కార్డుల పద్ధతే అనుకూలంగా 
ఉంటుంది. పుస్తకాల "పేర్లను రాసే పద్దతికి, ప, తికల్లో వచ్చిన వ్యాసాలను రాసే 
పద్ధతికి ఈ రెంటికీ గల oe తెల్సి ఉండాలి. అలాగే ముదిత, అముద్రిత 
సిద్దాంత వ్యాసాలను రాయడంలో కూడా కొంత బేదం ఉంది. పరిశోధకుడు తన 
పరిశో ధనకు ఉపయోగించిన అన్ని పుస్తకాలను వదలకుండా ఉపయు క్త గ్రంథ 
పట్టికలో చేర్చాలి. (చూ. అధ్యాయం 11) ఉపయుక్త (గంథ పట్టికలలో ఈ [క్రింది 
నివరాలను పొందుపరచాలి : 


6.4.1. గంథకర్త పేరు మొదట ఉండాలి. కొన్ని సందర్భాల్లో సంపాద 
కుడి పేరుగాని, సంకలనక ర్త సపేరుగాని. ఉండొచ్చు. (గ్రంథకర్త 
చేరు రాసేటప్పుడు మొదట అసలు పేరు తర్వాత ఇంటిపేరు 
రాయాలి. పుస్తకంలో ఏ విధంగా రాసి ఉందో ఆ విధంగానే రాయాలి. 
మార్చిరాయకూడదు. 


7 జు అతా పీ Wad 4 
(గంథక ర సరవాదపా న ప్పుడు :(సం.) అనీ, సంకలనక ర అయి 
జాత మూ న! 


45 


నప్పుడు (సంకు అనీ, అనువాదక ర్త అయినప్పుడు (అను.) అని 
రాయవలసి ఉంటుంది. 

శీ,&.2. తర్వాత పుస్తకం పేరును పుస్తకంలో ఉన్నట్టుగానే రాయాలి. (గంథం 
'పేప కింద గీత గీయాలి. లేక వాటిని ఇటాలిక్స్‌లో రాయాలి, 
వ్యాసమైనప్పుడు దాన్ని కొటేషన్‌ (Quotation) గుర్తులలో 
సూచించాలి, 

6.4.8. తర్వాత ఆ పుస్తకం (ప్రచురణ వివరాలు తెలియజేయాలి. [ప్రకటింప 
బడిన చోటు, సం॥ము గు ర్రించాలి. ష్మతికలు చాలా సంచికలు వచ్చి 
నప్పుడు ఏ సంచిక అనేది కచ్చితంగా ఆ సంచిక నెంబరు రాయాలి, 
దినపత్రిక అయితే దినం, మాసం, సం॥ము మొదలైనవి గు రించాలి, 
పు సకాన్ని [ప్రకటించిన వారి పేరు రాయడం అరుదుగానే ఉంటుంది. 
కానీ పుస్తకం వెలువడిన ఊరిపేరు, సం[ము తప్పకుండ గురించాలి. 
తేది అంటే సాధారణంగా నెల, సం॥ము లేక సంవత్సరాన్ని మాత్రమే 
సూచిస్తుంది. విరామ చిహ్నాలు గు రించడంలో (పత్యేక శ్రద్ద చూపాలి. 
సంగహాక్షరాల తర్వాత తప్పకుండ విరామ చిహ్నము ఉంటుంది. 


6.5. సనిమర్శక ఉపయుక్త గింథసూచి 
(Critical Bibliography) 
ఉపయుక్త [గ్రంథ పట్టిక కార్డులోనే ఆ పుస్తకానికి సంబంధించిన సంక్షిప్త 
సమాచారం పొందుపరచబడినప్పుడు అది సవిమర్శక ఉపయుక్త [గంథ పట్టిక 
అవుతుంది. దీనికి పెద్ద నెజు కార్డులు ఉపయోగించాలి. ఈ విధమైన పట్టికలో 
ఈ [కింది అంశాలు పొందుపర్చాలి : 


ఠీ,5,1. [గ్రంథకర్త ఆ పుస్తకంలో చర్చించిన అంశం. 

8,5,2, పరిశోధనలో అవలంబించిన విధానం. 

6.5.8. 'ఆకరాలు, 

6,5,4. విషయ సామగిలో, సిద్దాంత నిరూపణలో మౌలికత. 

ఢ.5.5. పరిశోధన ముఖ్య ఫలితాలు. 

శి,5.6. వెలువడిన సిద్దాంతాలు, ఆ పుస్తకం గురించిన ముఖ్యాంశాలు, 


6.6. పరిశోధన సమాచారం రాసుకొనే విధానం 


పరిశోధకుడు పు సకాలను పరిశోధన దృష్టితో చదవాలి, చదువుతున్నప్పుడు 
తన పరిశోధనకు ఉపకరించే అంశాలను రాసుకోవాలి. పుస్తకాలను చదివి తన 
పరిశోధనకు సంబంధించిన నోట్సు రాసుకోవడంలో వైజ్ఞానిక పద్ధతి పాటించాలి, 


46 


ఈ విధంగా ముఖ్యమైన సమాచారం ఎత్తి రాసుకోవడంలో పూర్వం నోటుపు స్తకా 
అను ఉపయోగించేవారు. లేకపోతే విడి కాగితాలను వాడేవారు. కాని ఇది మంచి 
వద్ధతికాదు. ఒక్కో విషయానికి ఒక్కో కారు ఉపయోగించడం సరైన పద్దతి, 
ఎంత విషయ సామగి లేక ఎన్ని అంశాలు -సేకరించామో పరిమాణం తెలుస్తుంది. 
ఆనవసర విషయాలను పరిహరించడానికి లేక అవసగ విషయాలను మధ్యలో “చేర్చ 
చాసకి ఈ పద్ధతి ఉపయోగపడ్తుంది. కార్డుల్లో ఉండడంవల్ల వాటిని వరుసలో 
"పెట్టడానికి, మార్చి పెట్టడానికి, విషయాన్న నుసరించి వర్గీకరించడానికి వీలౌతుంది. 
తః “పద్దతివల్ల సిద్దాంత ఐ వ్యాసం ఒక మామూలు వ్యాసంలాగ కాకుండా కార్య 
కారణాల్ని నిరూపీంచే ఒక సిద్ధాంతంలాగా రూపొందుతుంది. 


6.7. నోట్సు రాసుకోవడంలో కొన్ని మెలకువలు 


నోట్సు రాసుకోవడంలో ఎంతో జాగత కనబర్బాలి. ఇలా జాగ త్ర 
కథబర్చకపోతే ఎంతో కష్టపడి పుస్రకం చదివి నోట్సు రాసుకున్న తర్వాత కొంత 
కాలానికి ఆది పరిశోధకుడికి ఆర్థం కాకుండా అస్పష్టంగా ఉండిపోతుంది. ఎందుకు 
ఠాసుకున్నామో? ఎక్కడ నుండి తీసుకున్నామో? దాని ఉపయోగ మేమిటో మర్చి 
సఫ్రోయే [ప్రమాదముంది. నోట్సు రాసుకొనేటప్పుడు పరిశోధకుడు ఈ క్రింది ఆంశా 
లను దృష్టిలో ఉంచుకో వాలి ; 


6.7.1. నోట్సు రాసుకొనే ముందు విషయసామగిని పర్యాలోచించాలి, 

6.7.2. ముఖ్యమైన అంశాలను గుర్తించి రాసుకోవడంలో అనుభవం సంపా 
దించాలి, 

6.7.8. 10౫15 సెం.మీ. కార్డులే ఉపయోగించాలి, 

6.7.4. ఓక కార్డులో ఒక అంశం మాత్రమే రాయాలి, 

6.7.5. కార్డులను (పత్యేక శీర్షికల [కింద అమర్చాలి. 

6.7.6. వెంటనే తెలుసుకొనేటందుకు వీలుగా విషయ శీర్షికను కార్డు పెభాగంలో 
రాయాలి. 

6.7.7. ఉపయుక్త (గంథ వివరాలను కార్డు [కింద ఇవ్వాలి. 

6.7.8. విషయాన్ని బాగా అవగాహన చేసుకొని స్పష్టమైన , వాక్యాలతో నోట్సు 
రాసుకోవాలి, 

6.7.9. సారాంళానికి, కొదేషన్‌కు, భావార్థానికి స్పష్టమైన షు చూపాలి, 

6.7.10. కారుల్లో ఒకేసారి స్పష్టంగా నోట్సు రాసుకోవాలి, మరోసారి వాటిని 
కాపీ చేసే ఉద్దేశంతో రాయకూడదు. సమయం వ్యర్థం కావడమే 
కాక పొరబాట్లు జరగవచ్చు. తిరిగి రాయడంలో సందేహ లేర ఎడ 
వచ్చు. 


47 


Cll 


6.7.12, 


6.7.18. 


6.7.14, 


రాసుకొన్న కార్టులను జ్యాగత్తగా వైల్లో పెట్టాలి. లేకపోతే అవి 
తారుమారు. కావొచ్చు. లేదా ఎక్కడో జారిపోవచ్చును. పరిశోధకుడు 
'ఫైలుమీద తన పేరు, ఆడసు మొదలైన వివరాలు అన్నీ పొందు 
పర్చాలి. 

ఖాళీ కార్గులను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి, ఏవైనా [కొత ఆలోచ 
నలు వచ్చినపుడు వెంటనే కార్డులో రాసుకోవచ్చు. 


కార్డుల [కింద పెన్సిల్‌ తో లేదా మరో రంగు సిరాతో పరిశోధకుడు తన 
అభి పాయాలను, సందేహాలను రాసుకోవాలి, 


నోట్సు రాసిన కార్డులను తరచు చదువుతూ ఉండాలి. అప్పుడే ' వాటి 
ఉపయోగం తెలుస్తుంది. 


6.8. పరిశోధన సమాచారం-విభాగాలు 


6.8.1 


a 


6.8.2. 


6.8.8. 


6.8.4. 


పరిశోధకుడు సేకరించిన సమాచారాన్ని నాలుగు భాగాలుగా విభజింప 
వచ్చు: . 

ఉదాహృతం 

(Quotation) 

గంథక ర్త చెప్పిన విషయాలను యథాతధంగా అలాగే చెప్పడం. 
భావార్థం 


(Paraphrase) 


పరిశోధకుడు గంధక ర ఆలోచనలను, ఉద్దేశాలను తన మాటటో 
= Fo 

చెప్పడం. 
తపప 
(Summary) 
ఒక విషయాన్ని చదివి అందులోని ముఖా [ంళాలను మాతం సంషి పంగా 
చెప్పడం. : న్‌ 
మూలం నిరారణ 

హా CH 
(Evaluation) 
పరిశోధకుడు.తన దృక్పథంతో విషయాలను విశ్లేషించి వా వాని విలువలను 


నిర్ణయించడం, 


48 


6.9. విషయసేకరణలో జాగ 


పరిశోధకుడు విషయ సేకరణ. 


లం 


bes 


స్తున్నప్పుడు ఈ; [కింది విషయాలను 


గుర్తుంచుకో వాలి : 


69.1: 


6.9.2. 


6.9.8. 
6.9.4. 
6.9.5. 


6.9.6. 
6.9.7. 
6.9.8. 
6.9.9. 


పరిశోధనాంశానికి సంబంధించిన సాహిత్యం చదువుతున్నప్పుడు తన 
పరిశోధన ఉద్దేశం, లక్ష్యాలు సదా మనసులో మెదులుతూ ఉండాలి. 
పరిశోధనకు ఉపకరించిన (పతి పు సకాన్ని (పతి వ్యాసాన్ని ఉపయు క్ర 
[గ్రంథ పట్టికలో చేర్చాలి. 

ఉపయుక్త [గ్రంథ పట్టికను తయారుచేయడంలో జాగ త్ర వహించాలి, 
కావాల్సిన విషయాన్ని సేకరించడానికి కొంతకాలాన్ని వెచ్చించాలి, 
అందుబాటులోవున్న అన్ని (గ్రంథాలయాలను దర్శించాలి. అవసర 
మైనప్పుడు ఫోటోస్టాట్‌ కాపీలు తీసుకోవడం మంచిది. 

విషయ సేకరణలో ఆధునిక విజ్ఞాన పద్దతులను పాటించాలి. 

వ్యాస సారాంశం మొదట చదవాలి. 

నోట్సు రాసుకోవడంలో సంక్షి పత పాటించాలి. 

విషయాన్ని విశ్లేషించికిక్సిపరికోధనలో అదెంతవరకు ఉపకరిస్తుందో 
చూడాలి. 


8.9.10-] పరిశోధనకోతోడ్చడే ఉదాహృతాలను మాత్రమే స్వీకరించాలి. 
6.10. ఉపసంహారం 


ఇంతవరకు చెప్పినవి చాలావరకు (గంథస్థ పరిశోధనకు సరిపోతాయి. మేత 
పరిశోధనలో పరిశీలన, (పక్నావళి, సందర్శన పద్దతి, వ్యక్తిగత చరితలు మొదలె 
నవి చేరుతాయి. ముందు (ప్రకరణాల్లో వాటిని గురించి చూద్దాం. 


REFERENCE : 
1. ౨. 6. Tandon, Research Methodology in Social Sciences, 
P. 67. 


49 


7. పరిశీలన 


(OBSERVATION) 


7.1. (పవేశిక 

పరిశోధన [ప్రపంచంలో “పరిశీలని చాలా ముఖ్యమైన అంశం. పరిశీలన 
వల్లనే సాంఘిక సమస్యలు గుర్తించటం వాటికి పరిష్కారాలు కనుగొనటం 
జరిగింది. ఆనాటి సంఘంలో వితంతువుల దీనస్థితిని కళ్ళారా చూసిన వీరేశ 
లింగంగారు వారి ఆభ్యుదయానికి తన జీవితాన్ని ధారపోశారు. సతీ సహగమనాన్ని 
[ప్రత్యక్షంగా చూచిన రాజారామమోహనరాయ్‌ ఆ దుర౭ితాన్ని రూపుమాపడానికి 
(ప్రయత్నించారు. Se [దియాల సహాయంతో సంపాదించుకున్న విజ్ఞానమే 
పరిశీలన. ప్రాథమిక .పరికోధన + సాధనాల్లో పరిశీలన ముఖ్యమైంది. మానవుడు 
విజ్ఞానాన్వేషణలో (పృపధమంగా పరిశీఅన పద్దతిని అనుసరించాడు. విషయ సామ గి 
సేకరణలో ముఖ్యంగా కేత పర్యటనలో [పత్యక్ష పరిశీలన పద్దతి పాటించడం 
వలన మంచి ఫలితాలను ఎదుకుచూడవచ్చు. కొన్నిరకాల విషయ సామగి సేకరణ 
పరిశీలనవల్ల మా[తమె సాధ్యమవుళుంది. 


1:2; అర్ధ వివరణ 


ఒక (పత్యేక దృష్టిని మనసులో ఉంచుకొని ఒక -విషయాన్ని నిశితంగా 
చూడడమే 'పరిశీలని. సాధారణ దృష్టికి ఇది పూర్తిగా భిన్నమైంది. ఏదైనా ఒక 
[పత్యేక ఉద్దేశంతో పరిశీలన 3 సాగించడమే దీని ప్రధాన లక్ష్యం, 


“ఒక అంశాన్ని పూర్తిగానూ నిశితంగానూ చూడటం, చూస్తున్నప్పుడు 
ఒక (పత్యేక ఉద్దేశంతో చూడటం, చూస్తున్న వారు తామ అందులో హూ ర్రిగా 
లీనం కాకుండా “హూడటం” అని పరిశీలనకు నిర్వచనం చెప్పాడు ఎమ్‌. హాన్‌ 
గోపాల్‌. పరిశోధకుడు తానే స్వయంగా [ప్రత్యక్ష పద్ధతిలో విషయసామగిని 
సేకరించడం పరిశీలన [క్రిందకే వస్తుంది. పరిశీలన పళ పంచేందియాలద్వారా 
తెలుసుకుంటున్న జ్ఞానం, కన్ను, "చెవి మొదలై నవి ఉపయోగించి తెలుసుకొనదగిన 
(ప్రజ్ఞొవి శేషాలే పరిశీలన. 

50 


Concise Oxford Dictionary తో పంశీలన పదానికి “The 
observation is accurate watching and nothing of phenomenon 
as they occur in nature in which regard to cause and effect 
mutual relations” అని అర్థం చెప్పబడింది. 

P.V* Young అనే సామాజిక శాస్త్రవేళ “The observation is 
& Systematic and deliberate study through the eye of spon. 
taneous occurances at the time they occur”” అని పరిశీలనకు 
నిర్వచనం చెప్పాడు. 

మానవుడు (ప్రపంచాన్ని ఆర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న 
సౌధనం పరిశీలన. శాస్త్ర పరిశోధనల్లో చాలాకాలంనుండి [ప్రయోగంలో ఉన్న 
పద్ధతి ఇది, 


7.3. పరిశిలన లక్షణాలు 
(Characteristics of observation) 
7.8.1. నిర్మాణాత్మఠం 
(Systematic) 
కంటికి కనిపించిందల్లా కలగూరగంపగా రాశి పోసుకోవడం కాదు పరిశీలన. 
ఆది నిర్మాణాత్మకంగా ఉండాలి. పరిశీలన ధ్యేయం ఏమి? ఎంత కాలం 
సౌగుతుంది? దాని నిర్వహణను కొనసాగించే విధానాలు ఏవి? పరిశీలన ప్రయాణంలో 


ఎన్నీ మజిలీలు అవసరం? — మొదలైన నియనూలు కృణ్ణంగా తెలిసి 
వుండాలి, 
7.8.2. విశిష్టాంశ దర్శనం 

(Specific) 


పరిశీలనకు సామాన్య అవగాహన సూత్రమే చాలదు. దానితోబాటు ఒక 
విశిషాంశ దర్శనం కొవాలి. ఒక సన్నివేశాన్ని తిలకిస్తూ అందులోనే ఒకానొక 
|పత్యేకాంకాన్ని అన్వేషించినప్పుడే ఆది పరిశీలన అవుతుంది. వెద్యుడు అరణ్య 
మంతా చూచినప్పటికీ, తనకు కావలసిన తీగ కోసమే వెదుకుతాడు గదా! పరి 
శీలనలో పరాంశాలకు లొంగని బలీయమైన దీక్ష ఉండాలి. 


7.3.8. వస్తా! శయం 
(Objective) 


పరిశీలన వస్త్వాశయంగా ఉండాలి, పరిశోధకుడు పరిశీలన విషయంలో 
చిత్తశుద్ధి కలిగివుండడం తప్పనిసరి. అతడు ఒరాగద్వేషాలతో, ఆత్మాశ్రయ 


57] 


భావాలతో _ (Subjective sentiments) ముందుగానే పొందు పరచుకొన్న 
అభిమాన దురభిమానాలతో, పరిశీలనకు దిగితే అది పక్షపాతానికి దారితీసే 
[ప్రమాదం ఉంది, వా సవాన్ని అతడు కనుక్కోలేడు. కాబట్టి ఆత్మాభిమానాలకు. 
అతీతుడుగా, ఊహ్మాపతిపాదన మేరకు సత్యాన్వేషణా జిజ్ఞాసతో, పరాశయ. 
దృక్పథంతో పరిశీలనకు ఉద్యమించాలి. 


7.8.4. గుణం కాదు గణం 
(Not Quality but Quantity) 


ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు అది ఎలా జరిగింది? అని అడగ. 
కూడదు. ఎన్నిసార్లు జరిగింది? అని అడగాలి. “ఎలా. అన్నప్పుడు అది ఆత్మా 
[శయ భావాలకు దారితీస్తుంది. కాని “ఎన్నిసార్షు అన్నప్పుడు అది వస్త్వాశయ. 
పరిగణనకు దోహదం చేస్తుంది. పరిశీలనకు కావలసింది ఒక విషయం యొక్క 
గుణము కాదు, గణమే. ఉదా॥ “ఆ పండుగ ఎలా జరిగింది” అని అడిగితే,. 
“బాగా జరిగిందినో 'బాగోలేద'నో సమాధానం వస్తుంది. అది ఆయా వ్యక్తుల 
స్వీయ అనుభూతులనుబట్టి ఉంటుంది. కాని “ఆ పండుగ ఎన్నిసార్హు జరిగింది?” 
అంటే దానికి సమాధానం ఒకటే గదా! 


7.తి.5. ఆకర రూపం ధరించాలి 
(Recorded immediately) 


పరిశీలనలో లభించిన విషయాలను వెంట వెంటనే రాసి "పెట్టుకోవాలి. 
ఈ విషయంలో జ్ఞాపకళ క్రిమిద ఆధారపడి ఉండకూడదు. మతిమరుపువల్ల పరిశీలన. 
ఫలితం కుంటుపడే [ప్రమాదం ఉంది. అలాంటి అసంగతాన్ని అధిగమించడానికి. 
అక్షర రూపమే అక్షయ పాత్రం. 


7.3.6. కుశలత 
(Expert) 


లాటిన్‌లో “EXxperiri” అంటే [ప్రయత్నించటం అని అర్థం, దీని 
నుంచి “Expert” ఆనే పదం ఆంగ్లంలో వచ్చింది. పరిశీలనకు పూనుకొన్న 
వాడు నిర్విరామ కృషి చెయ్యాలి. వివిధ దృక్కోణాలనుంచి పరిశోధన విష 
యాన్ని వీక్షించి, పరీషించే పరిజ్ఞానం కలిగివుండాలి. అందులోని పూర్వాపరా 
లను (గ్రహించి, ముందు జ్యాగ త్తతో రాబోయే అవకతవకలను అరికట్టాలి. 
అందులోని సార్థకాన్ని అనర్దకం నుండి, అనుకూల అంశాల్ని అనుకూల అంకాల: 
నుండి, అసలును నకిలీనుండి, అంతస్ఫారాన్ని బాహ్యంనుండి విశ్లేషించే కుళ్ల లత. 
అతనికి ఉండాలి. 


32 


7.8.7. పరీకొన్ముఖం 
(Verifiable) 
పరిశీలన ఫలితాన్ని నిశితంగా పరీక్షించి దాన్ని నిర్జోషంగా నిర్ధారించాలి. 
అదె ఈ [కింది పరీక్ష [(తయానికి నిలబడుతుందా అని వివేచించాలి : 
1. లభ్యమైన ఫలితం నమ్మతగినదా? (Reliability) 
2. ఊహ్మోప్రతిపాదనకు తగినట్టుందా? (Validity) 
లి ఉపయోగార్హ మైనదిగా ఉందా? (Usability) 
ఇదివరకు వెలువడిన ఇతర పరిశోధన ఫలితాలతో, (పస్తుత ఫలితాల 
(౫ మాణ్యతను స్థాపించాలి. 


wa 


7.4. పరిశీలనలో ముఖ్యాంశాలు 
పరిశీలనలో [ప్రధానంగా మూడు ముఖ్యాంశాలున్నాయి : 
7.4.1. ఇందియ విజ్ఞానం 
(Sense perception) 
పంచేంద్రియాలవల్ణ ఇది సిద్దిస్తుంది. విషయాలను తెలుసుకోవడానికి 
వా సవాలను నిర్ణారించుకోవడానికి పంచేందియాల సహాయం పరికీఅకుడికి 


(A tention) 
పరిశోధనాంశానికి సంబంధించిన వివిధ ఆకరాలను తెలుసుకోవడంలో 
అవధానం ఉండాలి. అలాగే సేకరించిన విషయాలలో, సత్యాసత్యాల నిర్ణయాలలో 
ఆపధానం కల్లి ఉండాలి. 
7.4.8. గహణళశ క్రి 
(Perception) 
(పజ్జా విశేషాలతో పరిశోధన విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి 
ఉండడాన్ని [గ్రహణశక్తి అనవచ్చు. ఇది (ప్రజ్ఞా క్తి డశహాళక్తుల సంకీర్ణం అని 
గమనించాలి, 


7.5. పరిశీలన విభాగాలు 


వైజ్ఞానికంగా పరిశీలనను ఇట్లా విభజింపవచ్చు. అవి : 
7.5.1. వెయుక్తికం, అవైయుక్తికం 
(Participant and Non - Participant) 


53 


7.5.2. నియమితం, నియమరహితం 


(Controlled and Uncontrolled) 


7.5.కి. రచితం, అరచితం 


(Structured and Unstructured) 


7.6. పరిశీలన విధానం 


ఏ విషయంలో అయినా, ఏ శేత పర్యటనలో అయినా “పదడీలనిలో 
ఈశః [కింది అంశాలను గమనించాలి, 


als 
7.6.2, 
7.6.8. 
7.6.4, 
7.6.5. 
7.6.6. 
Tbe? 


దేన్ని పరిశీలించాలి? 

పరిశీలన ఎలా (పారంభించాలి? 

పరిశీలనలో ఉపయోగించే పరికరాలు ఏవి? 

విషయ సామ్మగిని ఏ విధంగా భదపరచాలి? 

విషయాలకు ఏ విధంగా అర్థ స్పష్టత ఇవ్వాలి? 

సంబంధిత విషయానికి పరిశీలకుడికి గల సంబంధం ఏమిటి? 
సంబంధం ఎలా ఏర్పడింది? ఎలా అభివృద్ది చెందింది? 


నిజాయితీతో కూడిన (ప్రయత్నం, శారీరక (శమ రెండూ ఉన్నప్పుడే 
పై అంభాలన్నిటికీ సమర్థవంతమైన సమాధానం లభిస్తుంది. 


7.7. పరిశీలనలో తీసుకోవలసిన జాగత్తలు 


గ. 


1.7.2. 


ere 


పరిశీలించబోయే విషయం, దాని పూర్వాపరాలు, మూలత త్యం, విషయ 
వ్యాప్తి పరిశీలకుడికి తెలిసి ఉండాలి. 

జాగ తగా పరిశీలించి సేకరించిన విషయాలను పదిలపరచాలి. వాడి: 
విలువలను నిర్ధారించాలి. 

పరిశీలిస్తున్న విషయాల్లోని చిన్న చిన్న విభాగాలను వాటి పాముఖ్యతను 
నిర్ణయించాలి, పరిశీలన విధానంలో అవధానం కలిగివుండాలి. 

ఏఏ సమయాల్లో ఏ ఏ అంశాలను పరిశీలించాలి అని ఖచ్చితంగా 
నిర్ణయించుకోవాలి. ఆ అంశాలను పరిశీలించడానికి సిద్ధంగా ఉండాలి. 
పరిశిలన ఒక వ్య క్రివళ్లి జరుగుతున్నదా? లేక సామూహికంగా జరుగు 
తున్నదా? అని నిర్ధారించుకోవాలి. కొన్ని సందర్భాల్లి" సామూహికంగా 
విషయ సంగహణ కావించడం మంచిది. 

పరిశీలనలో సహాయకుల అవసరం వచ్చినపుడు వారికి తగిన శిక్షణ: 
ఇవ్వాలి. 


54 


(వ 


7.1.10. 


నిజమైన పరిశీలనకు ముందు ఒక పూర్వ పరిశీలన చెయ్యడ౦ 
మంచిది, 

అవసర మైన అన్ని విషయాలను అక్షర రూపంలో పదిల పర్చుకోవాలి. 
వాటికి 10163 రాసుకొనే విధానం తెలిసి ఉండాలి. రాస్తున్నప్పుడు 
సాంకేతిక అక్షరాలను ఉపయోగించి ఆ పిదప నెమ్మదిగా వి సరించి 
రాసుకోవచ్చు. భాషా పరిశోధనల్లో tape-recorder ను ఉపయో 
గించడం మంచిది. 

పరిశీలన సమయంలో సమాచారాలందించే వ్యవహర్తలను (infr- 
mants) ఏ కారణంగానైనా తిట్టడం కొని, అపహాస్యం గాని చెయ్య 
కూడదు. 

మేత పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యంగా _ వ్యవహర్తలతో 
(informants) ఉన్నప్పుడు తను పరిశీలించే విషయంలో ఎంతో 
[శ్రద్ధను కనపర్చాలి. అన్ని విషయాలను (శ్రద్ధగా రాసుకోవాలి. 
ఆ తర్వాత అనవసర విషయాలను పరిహరించి అవసర మైనవి మ్మాత్రం 
తీసుకోవచ్చు. 


7.8. పరిశిలన పియోజనాలు 


ర 


1.8.4. 


TBD 
(Siro 


ఇది చాలా తేలికైన పద్ధతి, అనుసరించడంలో ఎటువంటి ఇబ్బందులు 
ఉండవు. 


పరిశీలించడం అనేది మానవుడికి సహజంగానే అబ్బిన గుణం, కాబట్టి 
ఈ పద్ధతి పాటించడానికి కొద్ది శిక్షణ ఉంటే చాలు. 


తగిన ఊహ్మాపతిపాదనను (కగుంగ6513) రూపొందించుకోవడానికి ఇది 
తోడ్పడుతుంది. 


అంతకుముందు రూపొందించుకున్న ఊహా ప్రతిపాదన సరై నదా? కాదా? 
అని పరీక్షించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. 


పరిశోధన ఫలితాలు తృప్తికరంగా వెలువడటానికి తోడ్పడుతుంది. 


అన్ని వైజ్ఞానిక పరిశోధనల్లోను ఈ పద్దతి పాటించడానికి అనుకూలంగా 
ఉంది. 

మిగిలిన పద్ధతుల్లో సేకరించిన విషయ సామ్మగికన్నా పరిశీలన 
పద్ధతుల్లో సేకరించిన విషయాలు మేలైనవిగాను, నమ్మదగినవిగాను 
ఉంటాయి, 


55 


1.9. పరిశీలన పరిమితులు 


గ. 


పరిశీలన శే త్రానికి సంబంధించిన అన్ని అంశాలు పరిశీలకుడు 
తెలుసుకోవడం అసాధ్యం, కొబట్టి పరిశీలన అనేది ఉ తమమైనదని 
చెప్పలేము. 


7.9.2. పరిశీలకుని స్వీయానుభవాలు, అలవాట్లు పరిశీలనలో తమ (ప్రభావాన్ని 
చూపవచ్చు. 
71.9.8. అన్ని సందర్భాలలోను పరిశీలకుడు పాలొనబోయే పరిస్థితి ఈః పద్దతిలో 
ఉంది. 
7.9.4. కొన్ని అనుభూతులను గాని లేదా కొన్ని అంశాలను గాని పరిశీలకుడు 


7 #5: ॥ 


79.6. 
7.9.7. 


7.9.8. 


(పకటించలేకి పోవచ్చు. 

[పత్యేకంగా ఒకవ్యక్తి మాత్రమే పరిశీలనలో పాల్గొనడం వల్ల అతను 
చెప్పిన విషయాలతో ఆధారపడిన పరిశోధన పూర్తిగా నమ్మదగిన 
పరిస్థితిలో ఉండకపోవచ్చు. 

అధిక వ్యయంతో కూడిన పద్దతి ఇది. 

తన్ను పరిశీలిస్తున్నారన్న స్ఫురణ ఉన్నప్పుడు వ్యవహర్తలు తమ. 
సహజ పద్దతిని వదలి భిన్నంగా [పవర్తిస్తారు. పరిశీలకుడు సేకరించిన 


'విషయాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి, 


ఈ; పద్ధతి అధిక కాలి వ్యవధిని తీసుకొంటుంది. 


7.10. ఉపసంహారం 


మొ తంమీద పరిశీలన నిర్దష్టంగా, నిష్పక్షపాతంగా, నిశితంగా జరగాలి. 
సత్యాన్వేషణే ధ్యేయంగా ఉండాలి. పరీక్షలకు నిలబడాలి. పరిశోధకుడు ఈ 
ఆంళాలను గుర్తుంచుకొని పరిశీలన జరపవలసి ఉంటుంది. 


REFERENCES : 


1, 


M. H. Gopal An Introduction to research Procedure in 
Social Sciences p 174 


2. P.V. Young Scientific Social Surveys and Research 
p. 162. 


56 


(పకా విల్‌ పద్దతి 


(QUESTIONNAIRE METHOD) 


8.1. | పవేశిక 


ఈనాడు మేత పరిశోధనల్లో విస్సృతంగా వాడుకలో ఉన్న పద్ధతి (పళ్నావళి 
పద్దతి, వ్యవహ ర్త రలు ఎక్క_డెక్ళ.డో ఉన్నప్పుడు (పతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 
సమాజాళం సేకరించడం అసాఢ మౌతుంది. సామాజిక శాస్త్ర పరిశోధనల్లో 
షధిశోధకుడు ఎందరో వ్యక్తుల్ని కలిసి వారి అభ్మిపాయాలను సేకరించాల్సిన 
ఆవసరముంది. తనకున్న పరిమిత కాలంలో పరిశోధకుడు అందరినీ కలుసుకోలేడు. 
అంధుకనే పక్నావళి పద్దతి ద్వారా సమాచార సేకరణ కావించడం ఉత్రమమైనదని 
శాస్త్రజ్ఞులు భావిసున్నారు. 


§.2. ఆర్ధ వివరణ 


సామాజికకాస్త్ర పరిశోధనల్లో వాడుకలో ఉన్న పద్దతుల్లో (ప్రళశ్నావః పద్దతి 
ఒకటి. ఈ పద్ధతిలో [ప్రశ్నల ఆధారంగా విషయ సామి సేకరణ జరుగుతుంది. 
పరికోధనాంశాలను దృష్టిలో పెట్టుకొని జాగ త్ర తగా యారు చేయబడిన [పళ్నావళి 
వల్లి పరిశోధకుడు తనకు కావాల్సిన సమాచారం పొందగలడు. ఈ పద్ధతిలో 
పరిశోధకుడు (ప్రత్యక్షంగా (ప్రతివ్యవహర్త రను. సంప్రదించాల్సి న ఆవసరం లేదు. 
(ప్రళ్నావః అనేది వివిధ ప్రశ్నలు వరుసగా కలిగిన ఒక మాలిక. వివిధ ప్రాంతా 
అలో వ్యాపించి, పరిశోధనాంశంతో సంబంధమున్న వ్యవహర్త రలకు (పళ్నావళిని 
పంపించి వారి వద్దనుండి లభించిన సమాధానాల ద్వారా విషయ సామిని సేకరించే 
శాస్త్రీయ విధానం. ఈః పద్ధతిలో వ్యవహర్తలు తమ కివ్వబడిన (ప్రశ్నలకు తగిన 
సమాధానాలు రాసి వాటిని తిరిగి పరిశోధకునికి పంపిస్తారు. పరిశోధకుడు [పత్య 
శంగా మేత పర్యటనకు వెళ్ళకుండా వ్యవహర్తలకు (ప్రశ్నావళి షృతాలను పంపి 
వారివద్ద నుండి లభించిన విషయసామ।గిని పరిశోధనకు తగిన విధంగా ఉపయో 
గించుకోవడమే “ప్రశ్నావళి పద్దతి" అని చెప్పవచ్చు. “ప్రళ్నావళి ద్వారా సేకరించిన 
చిషయసామ్యగి విశిష్టమైనది, మరి ఏ విదమైన పద్దతుల్లోనూ ఇలాంటి విషయ 
సామిని సేకరించలేము. 


57 


8.3. పశ్నావళి పద్ధతిలోని ముఖ్యాంశాలు 


8.8.1; 


8.8.2, 
8.8.8. 
8.3.4. 


లం 
6 
యా 


ణం 
రం 
జానే 


8.8.9. 
8.8.10. 


పరిశోధకుడి పేరు, పరిశోధనను నిర్వహించే సంస్థ పేరు పూర్తి 
చిరునామా మొ॥వి పొందుపర్చాలి, 

పరిశోధనాంళ శీర్షికను మొదటి పేజీలోనే తెలియజెయ్యాలి. 

విషయ సామ[గి ఆవశ్యకతను వివరించాలి. 

వ్యవహ ర్తలు అందిస్తున్న సమాచారం రహస్యంగా ఉంచగలమని, 
ఎటువంటి పరిస్థితుల్లోనూ బహిర్గతం చెయ్యమని నమ్మకం కలిగేలా 
రాయాలి, 

పరిశోధన కార్యక్రమం ఎంతవరకు కొనసాగుతుందన్న ఎ విషయాన్ని 
వ్యవహ ర్తలు అర్థంచేసుకొనే రీతిలో తెలియజెయ్యాలి, 

వ్యవహర్తలు సూచికలు ఇవ్వవలసిన అవసరం కలిగినపుడు వాటిని. 
చేర్చడానికి వీలుగా తగిన ఖాళీలను వదలాలి. 

[పగ్నావళి ఏ రోజు పూ ర్థిచెయ్యబడిందో ఆ లేదీ తెలియజెయ్యడానికి 
వీలుగా తగిన ఖా స్థలాన్ని కేటాయించాలి. 

వ్యవహర్తల సంతకం అవసరమైనపుడు దానికి తగిన స్థలం కేటాయిం 
చాలి, 

(పళ ్నరికన్నిటికి వరుసగా సంఖ్యలను సూచించాలి. 

[ప్రశ్నావళి ఒకదానికంటే ఎక్కువ పేజీలున్నప్పుడు (పతి పేజీకి నెంబరు, 
నూచించాలి, 


8.4 ఉ_త్రమ (సశ్నాపళి లక్షణాలు 


(ప్రశ్నావళి రూపొందించడం తేలికైన సని కాదు. ఉత్తమ [ప్నావి 
రూపొందించాలం టే సమర్థత, అనుభవం రెండూ ఉండాలి. [క్రింద పేర్కొన్న 
సూచనలను పాటించినప్పడు ఉతమ (ప్రశ్నావళి రూపొందుతుంది. 


8.4.1. 


[పళ్నావళిలోని భాష సరళంగా ఉండాలి, [ప్రశ్న చదివిన వెంటనే ఆర్థం 
కొవాలి, (పశ్న వేరు వేరు అర్థాలను ఇవ్వకూడదు, [పళ్నను చదివి 
నప్పుడు ఒకరికిటువంటి భావం కలుగుందో అందరికీ అదే భావం కలిగే 
విధంగా [పళ్నను రూపొందించాలి. 

అలంకారిక శై లితో, వర్ణనలతో, విశేషణాలతో [పశ్నలు రూపొందించ 
రూడదు, 

కఠిన పదాలు, వ్యవహారంలో లేని పదాలు, సాంకేతిక పదాలు మొద 
లైనవి [పశ్నావళిలో ఉండకూడదు, 


58 


8.4.9. 
8.4.10. 


8.4.11. 
8.4°12. 


8.4.18, 


8.4.14. 


8.4.15. 


8.4.16, 


8.4.17. 


0,4. 18; 


వ్యవహ ర్తలు ఒక్కొక్క ప్రశ్నకు కనీసం ఒకటి రెండు వాక్యాలైనా' 
రాసే విధంగా [పళశ్నలుండాలి. ఒక్కమాటతో సమాధానాలు వచ్చే 
విధంగా [పశ్నలుండకూడరు. 

[పశ్నలు సంగహంగా, సూటిగా ఉండాలి, "పెద్ద పెద్ద వాక్యాలు, 
వ్యవహ ర్తలకు విసుగు పుట్టిస్తాయి. 

ఒక్కక్క [ప్రశ్న ఒక్కొక్క (పత్యేక విషయాని కై సంబంధించినదై 
ఉండాలి, 

వ్యవహర్తకు పరిశోధనాంశంపై ఆసక్తి కలిగే విధంగా ప్రశ్నలను 
తయారు చెయ్యాలి. 

తేలికైన [పశ్నలను, వెంటనే సమాధానం ఇవ్వగలిగే [పశ్నలను 
మొదట చేర్చి కఠినమైన, మేధాళ క్రితో ఆలోచించి చెప్పగలిగిన [పశ్న 
లను ఆఖరున చేర్చాలి. 

వ్యవహ ర్తల అంతరంగాలను నొప్పించే విధంగా [పశ్నలుండకూడదు= 
సమాధానాలు ఎన్నిరోజుల్లో తిరిగి పంపాలో కచ్చితంగా ఉత్రరంలో 
సూచించడం మంచిది. 

అభించిన సమాధానాలు విశ్లేషించడానికి అనుకూలమైన రీతిలో (ప్రశ్నలు 
రూపొందించాలి. 

లభించిన సమాధానాల [ప్రామాణికతను నిర్ణయించడానికి కొన్ని (పళ్ళు 
లను పరీక్షించి చూడడం మంచిది. 

చిన్న చిన్న సమాధానాలు వచ్చేలాగా [ప్రశ్నలను తయారు చేయాలి. 
సమాధానాలు సెద్దవైనప్పుడు వ్యవహ ర్రలు వాటిని సమ్మ గంగా రాయ. 
లేక పోతారు, 

[పళ్నల స్వభావం, భావ [ప్రకటన తీర్మానించటానికి ముందు వ్యవ. 
హర్టల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఉండడం మంచిది, 

ప్రశ్నపతం ఆకర్షణీయంగా, అందంగా ముదింప వేయాలి. చక్కటి 
అమరిక ఉండాలి, అచ్చు తప్పులుఉండకూడదు. 

పరిశోధకుడు వ్యవహ ర్రలకు ఇచ్చే సూచనలు స్పష్టంగా ఉండాలి. 
సాంకేతిక పదాలను నిర్వచించాలి. అస్పష్టతకు, సందిగ్గతకు చోటివ్వ 
కూడదు. 

(పశ్నలు వరుసగా [కమ పద్దతిలో ఉండాలి. సామాన్య విషయాలతో 
(ప్రారంభించి పత్యేక విషయాలకు రావాలి. 

రెండు వ్యతిరేక పదాలు ఒకే వ్యాసంలో వచ్చే విధంగా వాక్య నిర్మాణం: 
ఉండకూడదు. 


59 


8.4.19. పరిశోధన [ప్రాముఖ్యతను (పళ్నావ? [ప్రారంభంలోనే వ్యవహ ర్రలకు 
తెలియజెయ్యాలి. “ఇది ఎంతో |పాముఖ్యతను సంతరించుకొన్న ఆంశం' 
ఆనే అభ్మిపాయం వ్యవహర్తల్లో కలిగించాలి, 

8.4.20. [పశ్నలకు సమాధానాలు రాబట్టడంలో వ్యవహ ర్తలకు ఎటువంటి 
సూచనలుగాని, మెలకువలుగాని, సలహాలుగాని ఇవ్వకూడదు. 

3.4,21. (పళ్నలు పరిమిత సంఖ్యలో ఉండాలి. 


8.5. (పశ్నావలిని పంపించే పద్దతి 


[ప్రశ్నావళిని చూడగానే అది వ్యవహ ర్హలను ఆకర్షించే విధంగా రూపొందిం 
చాలి. వ్యవహ ర్థల ద్వారా మాత్రమే ఈ అంశానికి తగిన సమాచారం లభించ 
గఠదు అనే .భావం (పతి వ్యవహర్తలోను కలిగించాలి. వ్యవహర్తల వ్య క్తిగత జీవితా 
అను, ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేస్తున్నామనే భావం వారిలో కలిగించ 
కూఢదు. (ప్రగ్నావశిని పంపించడానికి ముందు [క్రింద ఇచ్చిన కొన్ని సూచనలను 
గుర్తుంచుకోవడం మంచిది. 


8.5.1. అభ్యర్థన 


వ్యవహ రల సహకారం లేనిడే [ప్రశ్నావళి పద్ధతి విజయవంతం కాదు, కొబట్టి 
పరిశోధకుడు వ్యవహర్రల సహకారాన్ని అభ్యర్థిస్తూ ఒక ఉ తరాన్ని (పక్నావళితో 
పొటు పంపించాలి. ఉత్తరం వ్యవహ ర్త ర మనసును ఆకట్టుకొనే విధంగా వినయ 
పూర్వకంగా ఉండాలి. "అధికారాన్ని గాని, అహంభావాన్ని గాని (పదర్శించకూడదు. 
ఉత్తరం సంగహంగాను, ఆకర్షణీయంగాను ఉండాలి. అనవసర విషయాలతో 
కూడిన ఉ తరాన్ని చదవడానికి వ్యవహ ర్ర ఇష్టపడడు. 


8.5.2. పరిళోధకుని వివరాలు 


(ప్రశ్నా వితో పాటు తనకు సంబంధించిన వాం పరిశోధకుడు వ్యవ 
హర్తకు తలియజియ్యాలి. తన పేరు, ఉద్యోగం, సంస్థ పేరు, చిరునామా మొద 
ల్ల నవన్నీ లేఖలో పొందుపర్చాలి. [పశ్నావళిని చూడగానే వ్యవహ ర్తలకు పరి 
శోధకుడి పె సదభ్మిపాయం కలగాలి, 

8.5.8. పరిశోధన పాముఖ్యత 

రిశోధకుడు తన పరిశోదనాంశ విశేషాలుకూడా వ్యవహ ర్తకు తెలియ 

=. పరిశోధనా ౦ El ముఖ్యతను సంగహంగా వివరించాలి. అనవసరమైన 


పిషయాలు చెప్పకూడదు. అలా చెప్పడంవల్ల వ్యవహ ర్ల పొరబాటుగా అర్థం చేసు 
వ [ప్రమాదం ఉంది. 


ణు 


tu 


60 


8.5.4. (పమాదాల ఆవశ్యకత 


సరిశోధకుడు తన [పళ్నలకు తగిన సమాధానాలు త్వరలో లభించ 
గలవని అనుకోవడం సహజం. అందరి దగ్గరనుండి సమాధానాలు వెంటనె 
రావడం అరుదుగానే జరుగుతుంది. పరిశోధకుడు వ్యవహర్తల పూరి సహ 
కారాన్ని కోరుతూ వినయపూర్వకంగా వారిని అభ్యర్థించాలి. సమాధానాలు 
ఇవ్వడంవల్ప సమాజానికి ఎంతో నేవ చేస్తున్నామనే భావన వ్యవహ ర్థలో కలిగిం 
వాలి, 
గె.ర్‌.ర్‌,. వ్యవహ ర్రలకు సూచనలు 

[ప్రశ్నలకు సమాధానం ఏ పద్ధతుల్లో ఎలా ఇవ్వాలో వ్యవహ ర్థలకు 
ముందుగానే తెలియజెయ్యడం మంచిది. సాంకేతిక పదాలకు వివరణలిస్తూ తగిన 
సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు వ్యవహర్త పూర్తి సమాచారం ఇవ్వగలడు. 


8.5.6. ముఖ్య సమాచారాలకు రక్షణ 


తాము అందిస్తున్న రహస్య సమాచారం ఇతరులకు తెలిసిపోతుందనే 
సంశయం కలిగినప్పుడు వ్యవహర్తలు దాన్ని వెలిబుచ్చడానికి సంశయిస్తారు. 
వాస్తవ స్థితిని బహిర్గతం చెయ్యరు. ముఖ్యంగా వ్యక్తుల అంతరంగ జీవితాలను 
గురించిన వివరాలు సేకరించేటప్పుడు పరిశోధకుడు వ్యవహ ర్హలో నమ్మక భావాన్ని 
కలిగించాలి. వ్యవహ ర్హ |పకటిస్తున్న భావాలను ఇతరులకు ఎటువంటి పరిస్థితు 
ల్లోనూ బహిర్గతం చెయ్యనని పరిశోధకుడు వాగ్గానం చెయ్యాలి. అప్పుడే వ్యవహ ర్త 
నిర్భయంగా తన మానసిక భావాలను వెలిబుచ్చగలడు, 


8.5.7. (పశ్నావళిని తిరిగి పొందడానికి ఎర్చాట్లు 


వ్యవహ ర్థల నుండి (పక్నావళిని తిరిగి పొందాలంటే పరిశోధకుడు కొన్ని 
సూచనలు పాటించాలి. 

1. వ్యవహర్తలు తమ సమాధానాలు వెనువెంటనే పంపేందుకు వీలుగా పరి 
శోధకుడు తగిన తపాలా బిళ్ళలు అంటించిన తన చిరునామాతో కూడిన 
కవరును (పశ్నావళితో పాటు పంపించాలి, 

2, పరికోధనాంశంలో ఆసక్తి ఉన్న వ్యవహర్రలకు మాత్రమే [ప్రశ్నావళిని 
పంపించాలి. 

చే (పశ్నావళి ష్మతాన్ని వ్యవహర్తల వద్దనుండి తిరిగి పొందడంలో ఆలస్యం 
ఏర్పడినప్పుడు వారికి ఉత్తరాలు రాసి చాకచక్యంతో వాటిని రాబట్టు. 
కోవాలి, 


61 


§.6. (పశ్నా వలి సద్రతి | సయోజనాలు 


సమాచార సేకరణలో ఎన్నో పద్ధతులున్నప్పటికీ ఈనాడు (ప్రశ్నావళి 


పద్ధతి చాలా [ప్రాచుర్యాన్నీ, (పసిద్దినీ పౌందింది. మిగిలిన పద్దతులతో పోల్చి చూచి 


లట 


స 
8.6.1. 


8.6.5. 
8.6.6. 


SCT 


ప్పుడు (పక్నావళి పద్ధతిలో అధిక [పయోజనాలున్న ట్లు తెలియవస్తుంది. 


వ్యవహర్తలు ఎక్కడెక్కడో వేరువేరు (పాంతాల్లో నివసిస్తున్నప్పుడు 
(పశ్నావళి పద్దతి ద్వారా వారి వద్దనుండి సమాచారం పొందవచ్చు. 

ఈ పద్దతి మిగిలిన అన్ని పద్ధతులకన్నా తేలికైనది. ధనవ్యయం. 
శారీరక |శ్రమ తక్కువ. 


చెయ్యవచ్చు. 

వ్యవహర్తలు కూడ తీరుబాటుగా సమాధానాలు ఇవ్వడానికి ఈ పద్దతిలో 
అవకాశముంది. వ్యవహర్తలకి కాలవ్యవధి ఉండడంవల్ల వారు సావకా 
శంగా ఆలోచించి సమాధానాలు చక్కగ రాయగల్లుతారు. 

ఈ పద్ధతిలో సేకరించిన సమాచారం విలువైనది, నమ్మ దగినది, 

శః పద్దతిలో వ్యవహర్తకు తను |పకటిస్తున్న అభ్మిపాయాలు రహస్యంగా 
ఉంచబడతాయన్న నమ్మకం కలుగుతుంది. కాబట్టీ అతడు స్వేచ్చగా 
తన అభి పాయాలను వెలిబుచ్చగలడు. 

పరిశోధకుడు ప్రశ్నావళిని రూపొందించిన తర్వాత మిగిలిన కార్య 
[కమాన్ని తన సహాయకుల ద్వారా నిర్వహించవచ్చు, 


8.7. పశ్నావళి పద్రతి పరిమితులు 


మ. 


ఆం 
వ 
ఫల 


8.7.8. 


8. Tl. 
8.7.5. 


ఈ పద్ధతి ద్వారా సేకరించిన విషయ సామ్మగి [ప్రామాణికతను పూ ర్రిగా 
విశ్వసించలేము. వ్యక్తులు చెబుతున్న అభ్మిపాయాలను సైన్సులో లాగ 
[ప్రయోగాల ద్వారా నిరూపించలేము, 

వ్యవహర్తలు పరిశోధకుడితో సహకరించక పోయినప్పుడు పరిశోధకుడి 
శ్రమ నిష్పయోజనమవుతుంది. 

వ్యవహర్తలు (ప్రకటిస్తున్న అభ్మిపాయాలపె వారి: మనోభావాల అభి 
రుచుల [ప్రభావం ఉండడ౦ంవల్సి వాటి [ప్రామాణికతను సందేహించవలసిన 
అవసరం ఉంది. 

ఈ పద్ధతిని నిరక్షరాస్యులతో, చిన్న పిల్లలతో నిర్వహించలేము, 

చః పద్దతిలో వ్యవహర్తల వదనుండి సమాధానాలను ' తప్పకుండ వస్తా 


ఆవి టి 


యని విశ్వశించలేము. 


62 


§.7.6. 


8.7.8. 


8.7.9. 


వ 


8.7.11. 


వ్యవహర్తల అన్ని [ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండ అక క్కడక్కడ 
ఖాశీలు వదలడం చేస్తుంటారు. 

వ్యవహర్తల లేఖన దోషాలు కూడా ఈ పద్దతిలో గొప్ప లోపంగా 
భావించవచ్చు. 

శః పద్దతిలో పరిశోధకుడు [ప్రత్యక్షంగా పాల్గొనక పోవడం వల్లి పరి 
శోధన సహాయకులు తమక ర్రవ్యాన్ని విస్మరించే (ప్రమాదముంది. 
వ్యవహర్తలకి [పశ్నలు అస్పష్టంగా తోచినప్పుడు సమాధానాలు సక 
మంగా ఇవ్వరు, 

వ్యవహర్తల మనోభావాలను, చేష్టలను, అభిరుచులను పరిశోధకుడు 
(ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ పద్దతిలో లేదు, 

కొన్ని కొన్ని పరిశోధన సమస్యల్లో [ప్రశ్నలను రూపొండించడం కష్ట 
సాధ్య మవుతుంది. 


8.8. ఉపసంహారం 

“విషయ సేకరణలో బద్దకస్తులు అనుసరించే పద్ధతి” అనీ కొందరు భావి 
స్తున్నప్పటికీ ఈనాడు అన్ని పరిశోధన రంగాళ్లోను శః (పక్నావళి పద్ధతిని విస్తృ 
తంగా వినియోగిస్తున్నారు. 


63 


9. సందర్శన పద్దతి 


(INTERVIEW) 


9. |. (పవెశిక 


విషయ సేకరణ విధానాల్లో క్షేత్ర పరిశీలన కీలక స్థానాన్ని వహిస్తుంది. 
డిన్ని 1. సందర్శన పద్దతి (Interview), ౨. పశ్నావళి పద్దతి (Q౪ల- 
tionnaire), 8. పరిశీలన పద్దతి (Observation) అని మూడు విధాలుగా 
విభజించవచ్చు. ఈ మూడింటిలో సందర్శన పద్దతే [పపధమమెంది; [ప్రామాణిక 
మైంది. 
[ప్రశ్నావళి పద్దతిలో పరిశోధకుడు వ్యవహర్త అభ్మిపాయాన్ని కొంత 
వరకే తెలుసుకోగలుగుతాడు. కాని సందర్శన పద్ధతిలో వ్యవహర్తతో [పత్యక్ష౦గా 
సంభాషించి తనకు కావలసిన సమాచారాన్ని తరచి తరచి అడిగి ఆకశించు 
కొంటాడు. 


9.2. అర్థ వివరణ 


Interview అనే పదం లాటిన్‌లో InNter- Vidire (mutual seeing) 
అనే పదం వచ్చింది. ‘Vidire’” అంపే చూడడం అన్నమాట. పరిశోధకుడు 
వ్యవహర్త ఇద్దరూ ఒకచోట సమావేశమై పరస్పర సహకారంతో ఒక విషయాన్ని 
లోతుగా చూడకలగడమే సందర్శన అనేది. దీన్ని “2 kind Of verbal 
technique” అని, an oral questionnaire అని, “an oral verbal 
technique” అని పండితులు వివిధ రకాలుగా పేర్కొంటున్నారు. 


“Interview may be regarded as a systematic method 
by which a person enters more or less imaginatively in 
to the life of a comparative stranger” అని P. V. Young 
దీని గురించి వివరించాడు. “సందర్శన అనేది ఒక [క్రమ పద్దతి. దీని ద్వారా ఒక 
వ్యక్తి తనకు అంతగా పరిచయం లేని మరో వ్యక్తి జీవన విధానంలోకి తొంగి 
చూసాడు" అని యంగ్‌ భావం, 


64 


Dr. N. Thanulingam సందర ఇన గురించి చెప్తూ, “Interview 
may be defined as a systematic conversation initiated for 
a specific purpose and focussed on certain planned content 
27625” అని వివరిస్తున్నాడు. దీన్ని బట్టి “సందర్శనీ' అనేది ఒక నిర్జివ్ష 
విషయాన్ని గూర్చి ఇద్దరిమధ్య జరిగే ద్యేయాత్మక సంభాషణ అని తెలుస్తోంది. 
ఈ ఇద్దరూ పరస్పరం తమతమ అభ్మిపాయాలను వినిమయం చేసుకోవడం, 
సమూలంగా చర్చించుకోవడం ద్వారా పరిశోధనకి సంబంధించిన నూతన విషయాలు 
వెల్లడవుతాయి. Interview అంపే ఒక వ్య క్రి Innerview ని తెలుసుకోవడ 
మన్నమాట. నిజానికి ఇది ఒక నై పుణ్యమైన నాజూకు పని, 

వ్యవహ ర్త వాగూపంలో అందిస్తున్న సమాచారాలను మ్మాతమే కాక అతని 
హావ భావాలు, ముఖ విలాసాలు, ముదలు, సంజ్ఞలు మొదలైన గారీరక భావ 
[ప్రకటనల మూలంగా తెలియవచ్చే సమాచారాన్ని కూడా పరిశోధకుడు 'సేకరిస్తాడు. 
“Medium is the Message” అని Mass media communication’ 
గ్రా స్ర్రజ్ఞలు చెప్తారు. కాబట్టి మనిషి మాటలేకాక, ఆ మనిషి హావ భావాలు, అతని 
తీరుతెన్నులు పరిశోధకునికి సమాచారాన్ని అందిస్తుంటాయి. “నోరు మాట్లాడు 
తుంది; నొసలు వెక్కిరిస్తుంది” అనే నానుడిని ఇక్కడ గు ర్రించుకోవడం. ఎంతో 
సమంజసం. 


9.3. సందర్శన పద్ధతి ఆశయాలు 
(Objectives of Interview) 


ls వ్యక్తుల ముఖక వశికల్ని [ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయడం: 
2, తెలిసిన వ్యక్తుల దగ్గరనుండి వి షయాన్ని రాబట్టడం బవ “సందర్శన. ముఖ్య 
ఆశయాలు. దీన్ని విడమర్చి ఈ కింది రీతిగా చెప్పవచ్చు. 


fs ఊహా! ప్రతిపాదనను రూపొందించడం, 

2, వ్యక్తిగత సంబంధాల ద్వారా అజ్ఞాత విషయాలను గురించిన అంశాలను 
సేకరించడం. 

లి. ఆ అజ్ఞాత విషయాల గుణగణాలను సమ్మగంగా  తెలుసుకొనడానికీ 
సంబంధిత వివరాలను చేకరించఢం. 

4... పరిశీలనలో (Observation) అవగతమైన విషయాల అసంపూర్ణతను 

పూరించడం: 

వివిధ సమస్యలను గురించిన విషయ సేకరణను విభిన్న సందర్భాల్లో 

సాగించడం. 


crt 
* 


PV--5 6 











RG8Q9 seat 
ర్రిల్లకీల్లిణయి 
తయన 26 ఇని శిరీఖ బన్కాకిండి. శణణ sTee nse tng 
steuge nage  og(saoees osoke | | 
వూ అ a 

య కి యయాంల 

| 2929 2౮2 

| Aas కండ ల sale ౦న యిర్స 

oxgtetumog eats 0 శరైఖ ంశ్షింయిన్నాక్రింణి 


| | | 


seuee ఆటల ఇరిల్లంల 


9.4. విభాగాలు 
సందర్శన పద్దతి స్వరూప స్వభావాలను దృష్టితో పెట్టుకొని వాటిని రేఖా 
చిత్రంలో చూపించిన విధంగా విభజించవచ్చు. 


ీ.4.1. పరిళోధనాంశం 
(According to Subject matter} 


ల్రీ.4.1.1. గణాత్మక సందర్శన 


(Quantitative Interview) 


జనాభా లెక్కలు లాగా, పరిశోధనాంళానికి సంబంధించిన వివరాత్ని 
సంఖ్యారూపంలో గణించడం. 


శ్రీ.4.1.2. గుణాత్మక సందర్శన 
(Qualitative Interview) 


గుణాత్మక సందర న ద్వారా లనీంచిన వివరాలకు వెనుక ఆంతర్గతంగా 
ఉన్న హేతువుల్ని వాటి పరిణామాల్ని పరిగణించడం. దానికి Diagnostic 
Interview అని మరొక పేరూ ఉండి. 


9.4.1.8. మ్మిశమ సందర్శన 
(Mixed Interview) 


"పై రెండు పద్దతులు కలిసి విషయ సేకరణ జరిగినపుడు అది మిశ్రమ 
సందర్శన అవుతుంది, 


్రీ.4.2. పరిశోధన ఉద్దేశం 
(According to purpose) 


(పతి పరిశోధన లక్షోన్ముఖంగా సాగుతుంది. ఆ లక్ష్యాన్ని బట్టి సందర్శన 
ఫద్దతినిగూడ వివిధ రకాలుగా విభజించవచ్చు. 
9.4.2.1. చెద్యం 

వ్యాధి మూల కారణాన్ని తెలుసుకోవడానికి జరిపే సందర్శనం, 

9.4.2.2. చికిత్స 

రోగ హేతువును తెలుసుకొన్న తర్వాత డాని నివారణార్ధం చేసే చికిత్సకు 
శోడ్చడే సందర నం, 
9.4.2.8. ఎన్నిక 


ఒక ఉద్యోగానికో, శికణకో ఆ ర్లత వున్న వ్యక్తిని ఎన్నుకోవడానికి జరిపే 
సందర్శన, 


67 


ర్రి.క.2ి.4. ఆస క్రి 
సందర్శకునికి ఒక్‌ వ్యక్తిని లేక ఒకానొక విషయాన్ని గురించి తెలుసునోవా 


అనే ఆస క్తి మనసులో అణగిమణగి ఉంటుంది. 


9.4.2.5. పరిశోధన 
ఒక సమస్య పరిష్కారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిండేం. 
దుకు అవలంబించిన “సందర్శని. 
9.4.8. నిర్మాణాత్మకం 
(According to Formalness) 
దీన్ని రచనాత్మక సందర్శన (Structured Interview) ఆరచ 
నాత్మక (Unstructured Interview) అని రెండు విధాలుగా విభజించవచ్చు. 


9.4.3.1. రచనాత్మక' సందర్శన 

పరిశోధకుడు తను అడగవలసిన అంశాలను గురించి ముందుగనే 
ఆలోచించి, జాగ తగా (ప్రశ్నలను రూపొందించి, వ్యవహ ర్తలతో సమావే?ాన్ని 
జరిపి విషయ సామ్మగి సేకరించడాన్ని 'రచనాత్మక సందర్శని ఆంటారు. 
ఈ పద్ధతిలో పరిశోధకుడు తాను రూపొందించుకొన్న [పశ్నావళిలోని [ప్రశ్నలను 
మాతం వ్యవహర్తను అడుగుతాడు. (పక్నావళిలో లేని ఇతర (ప్రశ్నలను గానీ 
మరే సమాచారాన్ని గానీ అడగడు, వ్యవహ ర్తలకు అస్పష్టంగా తోచిన [ప్రశ్నలను 
మాత్రం వివరించి చెబుతాడు. (ప్రశ్నలను ఒక్కటొక్కటిగా అడుగుతూ సమారానా: 
లను జాగత్తగా పేప్‌ చేసుకొంటాడు. రచయితలు, రాజకీయవేతలూ మొదలైన 
(ప్రముఖుల వద్దనుండి సమాచారం సేకరించడానికి ఈ పద్దతి అనుకూలంగా 
'ఉంటుంది. 

ఒక్కోసారి ప్రశ్నావళిని ముందుగానే వ్యవహర్తలకు పంపి వారికి ఆను 
కూలంగా ఉన్న ఒకరోజున వారితో సందర్శన జరపవచ్చు. ముందుగానే (ప్రశ్నా 
వళిని పంపడంవల్ల వ్యవహర్తలు ఆ అంశం పై ఒక అవగాహన ఏర్పరచుకొంటారు. 
పరిశోధకుడికి కావలసిన విషయాలను వెంటవెంటనే తెలియజేయడానికి సిద్దంగా 
ఉంటారు. క్ష 
9.4.8.2. అరచనాత్మక సందర్శన 

పరిశోధకుడు ముందుగానే పళ్నలను _ 'రూపొందించుకోకుండా 
వ్యవహ రను కలిసి సందర్శన (ప్రారంభించి అప్పటికప్పుడు. సందర్భానుసారంగా 
ప్రశ్నలువేసి సమాచారం 'సేకరించడాన్ని -“అరచనాత్మక సందర్శని అంటారు, 
సాధారణంగా ఇలాంటి సందర్శనలో ఎటువంటి కట్టుబాట్లు నిబంధనలు . లేకుండా 
సంభాషణలు సాగుతాయి. వ్యవహర్త తన జీవితానుభవాలను, ముఖ్య సంఘటనలను, 


68 


ఆలోచనలను వివరిస్తున్న పుడు పరిశోధకుడు తన కవసరమైన ఆంశాలను మాత్రం 
గుర్తుంచుకొంటాడు, 


'ఈ పద్ధతిలో పఠిశోధకుడికి తన ఇష్టానుసారంగా, స్వేచ్చగా (పళ్నలు వేసే 
అవకాశం న! పరిశోధకుడు వ్యవహ రకు సంబంధిత విషయంపై స్పూర్తి రిని, 
ఆస క్తిని కలిగించినప్పుడు ఉ ల్రేజితుడై రహస్య సమాచారాలను, ఆంతరంగిక 
విషయాలను కూడ బహిర్గతం చేస్తాడు. వ్యవహ ర్త మానసిక స్వభావాన్ని తెలును 
కొని, చాని కనుగుణంగా తన (ప్రశ్నలను మార్చుకొనే అవకాశం ఈ పద్దతి 
శలిగిస్తుంది. 


“The advantage of unstructured response is to 
be unprecise; that they permit the unexpected 
response” Johan Galtung 


9.4.4. సంథ్యాత్మఠరం 
(According to Number) 

దీన్ని వైయ కిక సందర్శన, సామూహిక సందర్శన అని రెండు 
చిధాలుగా విభజించవచ్చు. 
9.4.4.1. వైయక్తిక సందర్శన 

ఒక వ్యక్తితో మ్మూతమే జరిపే సందర్శన ఇది. ఈ పద్ధతిలో పరిశోధ 
కుడు [పతి వ్యవహ ర్ధను [ప్రత్యేకంగా కలుసుకొని సంభాషణలు జరుపుతాడు. 
సాహిత్య వైజ్ఞానిక రంగాల్లో ఇటువంటి వైయక్తిక పద్దతి అనుసరింపబడు 


9.4.4.2. సామూహిక సందర్శన 


జానపద విజ్ఞానం, భాషా విజ్ఞానం మొదలైన రంగాల్లో పరిశోధకుడు 
వ్యక్తులను సామూహికంగా కలుసుకొని వారివద్ద నుండి విషయ సేకరణ 
చేస్తాడు. ఈ పద్ధతిలో చాలామంది వ్యవహ ర్హలుంటారు. వ్యవహర్హల 
సమాధానాల్లో తన కవసరమైన విషయాలను మ్మాతం పరిశోధకుడు 
1చహిస్తాడు. 
9.4.5. కాలవ్యవధి 
(According to period contact) 


దీన్ని స్వల్పకాలిక (Short term), దీర కాతిక (1098 term) 
పందర్శన ఆని రెండు విధాలుగా విభజించవచ్చు. 


69 


9.4.5.1. స్వల్పకాలిక సందర్శన 
కొన్ని సాంఘిక సమస్యలకు సంబంధించిన విషయ సేకరణకు ఎక్కువ 
సమయం పట్టదు. స్వల్బ వ్యవధిలోనే, ఒకే సందర నలోనే అయిపోవచ్చు. 


9.4.5.2. దీర్భకాలిక సందర్శన 

కొన్ని సమస్యల విషయంలో వాటి పుట్టు పూర్వోత్తరాలు, [కమ వికాసాలు 
పరిణామాలు మొదలైనవి తెలుసుకోవడానికి 'దీర్దకాలం పడుతుంది. వైయక్తిక 
(ప్రవర్తనా పద్ధతులను (0156 study) అధ్యయనం చేయడానికి దీర్హకాలిక 
[ప్రయత్నం కావాలి. 
9.4.6. మరికొన్ని 'రకాలు 

లక్ష్యాన్ని బట్టి, విధానాన్ని బట్టి సందర్శనల్లో మరికొన్ని రకాలను 
పేర్కొనవచ్చు. వాటిని పరామర్శిద్దాం, 


9.4.6 1. నిర్దిష్టాంశ సందర్శన 


(Focussed Interview) 


వ్యవహ ర్త (పత్యేకానుభవాలను అభివ్య క్రీకరించడ మే ఈ సందర్శన పద్దతి 
లోని ముఖ్యాంశం. ఒక (ప్రత్యేక సినిమాను చూసిన | పేకకులతో జరిపిన సంభా 
షణలు, ఒక పత్యేక రేడియో కార్యక్రమాన్ని విన్న [శోతలతో జరిపిన సంభా: 
షణలు మొదలై నవాటిని 0018 చేసేపద్దతి ఇది. కొన్ని కొన్ని వారపష్మతికలు. 
సినిమా విమర్శలకు శః పద్దతిని అనుసరిస్తూ, ఇటువంటి సందర్శనలను తమః 
పతికల్లో [ప్రచురిస్తూ ఉంటారు. పరిశోధకుడు మొదట సినిమాను వ్యవహ ర్తలకు 
చూపించి రూపొందించిన కొన్ని (పళ ల ద్వారా వారి మనోభావాలను సేకరిస్తాడు, 
వ్యవహర్థ ఒక నిర్దిష్ట అంశాన్ని గురించి మాత్రమే మాట్లాడే విధంగా [పశ్నలు 
తయారై ఉంటాయి. పొరబాటున వ్యవహర్త వేరొక. అంశానికి వెళ్ళినప్పుడు 
పరిశోధకుడు చాకచక్యంతో స్యవహ ర్థ దృష్టిని నిర్ధిష్టాంశానికి మరల్చాలి. 
9.4.6.2. పునరావృత సందర్శన 

(Repetitive Interview) 

కొంతమంది వ్యక్తుల మనోభావాలను, చేష్టలను, విభిన్న వృత్తులను 
అధ్యయనం చేయడమే ఈ సందర్శన ముఖ్యోద్దేశం. ఈ పద్దతిలో వ్యవహ ర్హలు 
ఒక [ప్రాంతంలోనే శ స్థిరనివాసం కలిగినవారై ఉండాలి. అప్పుడే పరిశోధకుడు 
వారిని' వీ సమయరలోనైనా. కలుసుకోవడానికి వీలౌతుంది, ఆర్థికబలముండి అనేక 
మంది పరిశోధకులతో కూడిన కొన్ని పత్యేక స సంస్థలు మ్యాతమే నిర్వహించదగిన 
బృహ్మతయత్నమిది. 


70 


9.4.6.3. ఉదేకిత సందర్శన.హరఠాత్సందర్భ్శన 
(Planned Interview-Spot Interview) 

మొదటిది |పణాశికాబద్దమైన సందర్శన. ఇందులో ఎవరిని? ఎప్పుడు? 
ఎక్కడ? ఏ విధంగా? అని పూర్వమే నిర్ణయించుకొని సందర్శన ప్రారంభించాలి. 
ఇందులో ముందుగానే సిద్దం చేసుకొన్న (పశ్నలకు మాత్రమే సమాధానాలు 
పొందడం జరుగుతుంది. 

స్థలం, కాలం, వ్యక్తులు మొదలైనవి నిర్ణయించుకోకుండా హఠాత్తుగా 
సందర్శన |ప్రారంభించడాన్ని 'హళఠాత్సందర్శన' అంటారు.. ఇటువంటి సందర్భ 
నల్లో పరిశోధకుడు వ్యవహర్హ అనుకోకుండ ఎదురైనప్పుడు దొరికిన అవకాశాన్ని 
సద్వినియోగం చేసుకొంటాడు. 


9.4.6.4. నిర్ణేశాత్మక-నిర్రేశరహిత సందర్శన 


(Directed Interview-Non directed Interview) 


వైద్యునికి రోగికి మధ్య జరిగే సంభాషణను నియమబద్ద సందర్శనకు 
ఉదాహరించవచ్చు. వైద్యుడు కొన్ని (ప్రశ్నల ద్వారా రోగి రోగలక్షణాలను తెలును. 
కొంటాడు. అడే విధంగా పరిశోధకుడు వ్యవహర్తను కలుసుకొని (ప్రశ్నల సవా 
యంతో తన పరిశోధనా సమస్యకు తగిన పరిష్కారాన్ని అన్వేషిస్తాడు. ఇది ఒక 
విధంగా కొన్ని నియమాలకు లోబడి సాగుతుంది. 

నిర్దేశరహిత సందర్శన నిర్దేశాత్మక సందర్శనకు పూర్తిగా విరుద్దం. 
అటు పరిశోధకుడు, ఇటు వ్యవహర్త ఇద్దరూ స్వేచ్చగా ఎటువంటి కట్టుబాట్లు 
లేకుండా సందర్శన జరుపుతారు, 


9.5. సందర్శకుని గుణగణాలు 
వ్యవహ ర్తతో జరిపే సందర్శన సఫలీకృతం కావడం సందర్శకుని 

వ్యక్తిత్వం. నై పుణ్యం, చాకచక్కాలమీద ఆధారపడి ఉంటుంది. సందర్శకుడు 

[ప్రధానంగా ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండాలి. 

9.5.1. సందర్శకుడు కమకిక్షణతోను, బాధ్యతాయుతంగానూ (ప్రవ ర్లించాలి. 
వ్యవహ ర్తలతో స్నేహపూర్వకంగా సంభాషించాలి. 

9.52. విషయ సామి సేకరణలో, సందర్శనలను _ నిర్వహించడంలో 
శాస్ర్రీయ శిక్షణను పొంది ఉండాలి, 

9.5.8. సందర్శనను స్వారస్యంగా నిర్వహించడం, సంతృప్తికరంగా ముగిం 
చడం సందర్శకుని [ప్రధాన లక్ష్యంగా ఊండాలి, 

9.5.4. వ్యవహర్త తన భావాలను స్వేచ్చగా (పక టించడానికి పీలుగా సుహృద్భావ 
వాతావరణాన్ని కీసుకురావాలి. 


71 


9.5.5. సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడంలో వ్యవహ ర్తకు తోడ్నడుతూ 
ఉండాలి, 

9,5,6. సంభాషణలో వ్యవహ ర్తకు ఆస క్రి తగ్గినప్పుడు సందర్శకుడు నేర్పుగా 
మాట్లాడి అతనిలో స్ఫూర్తినీ, ఉత్సాహాన్నీ కలిగించాలి, 

9.5.7. సందర్శకుడు సందర్శనను అర్థాంతరంగా  నిలిపివేయకూడదు. 
పరస్పర సంభాషణలు ఒక ముగింపుకు వచ్చేదాకా వేచి ఉండడం 
అవసరం. 

9,5,8. _సందర్శకుడికి టేప్‌ రికార్డర్‌, కెమేరా మొదలై న సాంకేతిక పరికరాలను 
ఉపయోగించే నేర్చు ఉండాలి, 


9.6. సందర్శన పద్దతి విజయవంతం కావడానికి 
కొన్ని సూచనలు 


సందర్శన పద్ధతి విజయవంతం కావాలంటే పరిశోధకుడు [కింద పేర్కొన 
బడిన సూచనలు తప్పక పాటించాలి: 

9.6.1. వ్యవహర్తను కలుసుకోవడానికి ముందు పరిశోధకుడు తన పరిశోధ 
నాంభానికి సంబంధించిన కొన్ని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకొని 
ఉండాలి. 

9.6.2. పరిశోధకుడు సందర్శనను [ప్రారంభించడానికి ముందు సంభాషణ 
(ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. 

9.6.8. తగిన వ్యవహర్తను ఎన్నుకొని సరైన సమయంలో అనుకూలమైన 
స్థలంలో సందర్శన జరపాలి. 

9.6.4. తాను సంపదించబోయే ముందు వ్యవహర్తల పూర్వాపరాలను వారి' 
అలవాట్లను మానసిక స్వభావాలను పరిశోధకుడు పూర్తిగా తెలుసుకొని 
ఉండాలి. 

9.86.5, వ్యవహర్ధను కలిసిన వెంటనే తన్నుతానే పరిచయం చేసుకొని తన 
పూరి వివరాలను వ్యవహ ర రకు పరిశోధకుడు తెలియజెయ్యాలి. 

9.6.6, సందర్శన పారంభంలోనే పరిశోధకుడు వ్యవహర్తకు పరికోధనాంళ 
ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించాలి, 

9.6.7. పరిశోధకుడు వన (ప్రశ్నలు కమబద్ధంగానూ, సరశంగానూ 
ఉండాలి, 

9.6.8. రెండు (ప్రశ్నలు ఒకేసారి వేయడంగాని, రెండు (ప్రశ్నలు కలిపి ఒకే 

[ప్రశ్నగా అడగడంగానీ చేయకూడదు. అటువంటి [ప్రశ్నలు వ్యవహర్తకు 
సందిగ్గాన్ని కలిగిస్తాయి. 


72 


98.9. 


9. 6:10. 


9.4.11. 


86.12, 


9.6.18. 


9.6.14. 


9.8.15. 


9.8.16. 


9.817. 


§.8.18. 


9.8.19. 


9.6.20. 


9.6:21. 


9.6.22, 


“అవును లేదు అనే సమాధానాలు వచ్చే ప్రశ్నలను సాధ్యమైనంత 
వరకు పరిహరించాలి. 

పరిశో ధనాంకానికి సంబంధించిన [ప్రశ్నలే అడగాలి. 

వ్యవహ ర్తకు ఇబ్బందిని కలిగించే ఆవేశాన్ని రేకెత్తించే [పళ్నలను 
పరిహరించాలి, 

సూటిగా అడిగిన (ప్రశ్నలకు సమాధానాలు లభించక పోయినప్పుడు 
వాటిని పరోక్ష పద్దతిలో ఆడిగి సమాధానాలను రాబట్టుకోవాలి, 
వ్యవహ ర్త అందిస్తున్న సమాచారాలను అప్పటికప్పుడే టేప్‌ చేసు 
కోవడం మంచిది. 

ఒక [పత్యేక సముదాయాన్ని గురించిగాని, లేదా ఒక సాంస్కృతిక 
బృశిదాన్ని గురించిగాని పరిశోధన చేస్తున్నప్పుడు మొదట ఆ సమాజ 
నాయకులను సంప్రదించి వారి అంగీకారంతో సందర్శన [పారంభించడం 
అవసరం. 

వ్యవహ ర్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్శంధించి సమాచారాలను పొందే 
[ప్రయత్నం చేయకూడదు. 

ఏవైనా కొన్ని కారణాలవల్ల కొన్ని (ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి 
వ్యవహర్త నిరాకరించినప్పుడు ఆ విధంగా నిరాకరించడానికి గల కార 
ణాలను తెలుసుకోవడానికి |పయత్నించాలి. 

సందర్శన సమయంలో వ్యవహ ర్తలు తాము అందిస్తున్న సమాచారాలతో 
పాటు, ఒకో)_సారి పరిశోధనాంశానికి సంబంధించని విషయాలను కూడ 
చెబుతుంటారు. అప్పుడు పరిశోధకుడు యు క్రియుక్తంగా. వారి దృష్టిని 
పరిశోధనాంశంవై పు మళ్ళించాలి. 

పరిశోధకుడు టేప్‌రికార్డర్‌ మొదలై న పరికరాలను ఉపయోగించడాన్ని 
వ్యవహ ర్త ఇష్టపడక పోతే, వాటిని వాడకూడదు. 

వ్యవహ ర్త చెబుతున్న విషయాలను గుర్తుంచుకో వాలి. ఆత నంగీ 
కారంతో టేప్‌ చేసుకోవాలి. 

సందర్శన పూర్తయిన వెంటనే పరిశోధకుడు సంభాషణ వివరాలను, 
ముఖ్యంగా పరిశోధనకు సంబంధించిన వివరాలను సమీక్షిస్తూ ఓక 
నివేదికను సిద్ధం చెయ్యాలి. 

సందర్శన సమయంలో సందర్శకుడు, వ్యవహర్త తప్ప ఇతరులెవ్వరూ 
పాల్గొనకుండా చూసుకోవాలి. 

పరిశోధకుడు wంrk more talkless అనే నానుడిని మననులో 
ఉంచుకొని వీలయినంత ఎక్కువ సమాచారాన్ని సంగహించాలి. 


73 


9.6.2 8. 


9.6.24, 
9.6.25, 


9.6.26, 


9.6.27, 


వ్యవహ ర్తే ఎక్కువగా మాట్లాడాలి కాని సందర్శకుడు కాదోన్న 
విషయాన్ని మననులో ఉంచుకోవాలి, 

వ్యవహ ర్తకి సందర్శకునికి మధ్య కలిగే సంబంధాన్నిబట్టి విషయ 
సేకరణ జరుగుతుంది. ఉదాహరణకు అత్యాచారానికి బలైన జక 
స్రీతో సందర్శన జరపడానికి స్త్రీ సందర్శకురాలే యు క్రంగా. 
ఉంటుంది, 

పరిశోధకుడు సందర్శనకు సకాలంలో వెళ్ళాలి, 

సందర్శనకు పోయినప్పుడు తదనుగుణంగా వస్త్రధారణ చేసుకోవాతి. 
పామరులను, పేదసాదలను సందర్శించేటప్పుడు డాంబికథిగా 
వెళ్ళకూడదు. 

వ్యవహ ర్తపట్ల వినయంగా (ప్రవర్తించాలి. “You are a reporter 
not a Public Prosecutor” అనేది గుర్తుంచుకోవాలి, 

సందర్శన అనేది సమాచారం గహంచడాని కేగాని, తన 'అభ్మిపాయా 
లను [ప్రకటించడానికి కాదన్న విషయాన్ని పరిశోధకుడు గుర్తుంచ 
కోవాలి, 


9.7. సందర్శన పద్ధతి పుయోజనాలు 


9.7.1, 


OTs 


9.7.6. 


ఈ పద్ధతిలో పరికోధకుడికి వ్యవహర్తకు సన్నిహిత సంబంథం' 
ఏర్పడడంవల్ల వ్యవహర్త అందించే సమాచారాలు (ప్రామాణిక మైనదిణా 
భావించవచ్చు. 

ఈ పద్దతిలో పరిశోధకుడు వ్యవహర్తను నేరుగా కలుసుకోవడం 
సాధ్యమౌతుంది. దీనివల్ల వ్యవహర్తకు పరిశోధకుడి పై సదబి పాయం 
కలిగి విరివిగా సమాచారాలనందివ్వగలడు. 

నిరక్షరాస్యులు, చిన్నపిల్లలు, ఆటవిక ప్రజలు మొదలైన వారకి 
వద్దనుండి సమాచారాన్ని సేకరించాలంపే ఈ పద్దతి ఒక ల 
సమంజసమైంది. 

తాను సేకరించిన విషయ సామగి తనకు సంతృ ప్రేీకరంగా లేనప్పుడు 
పరిశోధకుడు వ్యవహర్తను తరచి తరచి [ప్రశ్నించి కావలసిన సమావాలోం 
పొందడానికి ఇందులో అవకాశముంది. 

సందర్శన జరుగుతున్నప్పుడు ఎదురుచూడని విధంగా కొన్ని 
ముఖ్యాంశాలు వెలుగులోనికి రావచ్చు. 

పరిశోధకుడు, వ్యవహ ర్త పరస్పరం సందర్శన జరపడంవల్ణ ' టకఠి: 
మీద ఒకరికి ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి. 


74 


9.7.10, 


9.7.12. 


9.7.18. 


వ్యవహర్త మాటలతో వ్యక్తం చెయ్యలేని మనోభావాలను ఆతని 
శారీరక చేష్టల దారో తెలుసుకోవచ్చు. తన (పశ్నలకు వ్యవహ ర్త 
ఏ విధంగా (పతిసృందిస్తున్నాడో తెలుసుకొనే అవకాశం ఈ పద్దతిలో 
ఊంది. 

వ్యవహ ర్తకు అనుకూలమైన రీతిలో తన భాషను మార్చుకొని అతనితో 
స్వేచ్చగా మాట్లాడగల అవకాశం ఇందులో ఉంది. 

వ్యవహర్త [ప్రశ్నలను పొరపాటుగా ఆర్థం చేసుకొనే [ప్రమాదఠి ఇందులో 
లేదు. పరిశోధకుడు వ్యవహ ర్తకు కలిగిన సంశయాలను పోగొట్టి సరెన 
సమాధానాలు పొందవచ్చు. 

పరిశోధకుడు భిన్న వ్యవహ ర్తల భిన్న (ప్రవృత్తుల, భిన్న పరిస్థితులకు 
అనుగుణంగా తన (ప్రశ్నలను మార్చుకొని సందర్శనను కొనసాగించ 
డానికి వీలవుతుంది. 


॥ వ్యవహర్తలు కొగితంమీద పెట్టడానికి సంశయించే ఆంశాలను, ఆంత 


రంగిక విశేషాలను ఈ పద్దతి ద్వారా తెసుకోవచ్చు. 

వ్యవహర్త తానడిగిన [పశ్నలకు సమాధానాలు చెప్పలేనప్పుడు అనుబఠిథ 
[పశ్నల ద్వారా వారికి ఆ విషయం స్ఫురింపజేసి సరైన సమాధానాలు 
పొందవచ్చు. 

తాను సేకరించిన అంకాల నిజానిజాలను నిర్ధారించడానికి కూత 
ఈ సందర్శన పద్ధతి తోడ్పడుతుంది. 


0.8. పరిమితులు 


9.8.1. 


9.8.2. 


పరిశోధకుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వ్యవహర్తలను కలుసుకోవలసి 
ఉన్నందున ఈ పద్దతి అధిక ధన వ్యయంతో కూడుకొన్నది, 
పరిశోధకుడు వ్యవహర్తలను [పత్యక్షంగా కలుసుకోవడంవల్లి చాలా 
సమయం పడుతుంది. 

వ్యవహ ర్త సుముఖంగా లేనప్పుడు, సందర్శనకు సహకరించనప్పడు 
పరిశోధకుడి శమ నిషృయోజనమవుతుంది. 

వ్యవహ ర్త ఆవేశపూరితుడై నప్పుడు అతడందించే సమాచారం [పామాణిక 
మైనదిగా ఉండదు. 

పరిశోధకుడు ఎదురుగా ఉన్నప్పుడు వ్యవహ ర్త తానందిస్తున్న సమాబాళం. 
ఆతనికి ఆస క్రికరంగా ఉండాలనే తలంపుతో లేనిపోని కల్చనలను, 
వర్ణనలను, అతిశయోక్తులను కలగలిపి (ప్రసంగిస్తాడు. ఇవి వాస్తవానికి 
దూరంగా ఉండే [ప్రమాదం ఉంది, 


75 


9.8.10. 


వ్యవహ రల హావభావాలను, శారీరక చేష్టలను పరిశోధకుడు పొరబాటుగా 
ఆర్థం చేసుకొనే [ప్రమాదం గూడ ఉంది. 

వ్యవహర్త చెప్తున్న అంశాలను గుర్తుంచుకునే నేర్ప. పరిశోధకుడికి 
లేనప్పుడు సందర్శన వ్యర్దమౌతుంది. 

పరిశోదకుడికి టేప్‌ రికార్డర్‌, కెమేరా మొదలైన సాంకేతిక పరిక 
రాలను ఉపయోగించే నేర్చు లేనప్పుడు సందర్శన నిషృయోజన 
మౌతుంది. 
సంభాషణలంపే సంకోచమున్న _ వారితోను, చిన్నపిల్లలతోను, 
చెవిటి మూగవారితోను, మనః స్థిమితం లేని వారితోను దీన్ని నిర్వ 
హించలేము. 

సందర్శనలో- లభించే సమాచారాలు వ్యక్తిగత అనుభవాల మీద ఆధార 
పడి ఉండడంచేత, ఆవి ఆత్మాశయంగా (Subjective) ఉండే 
అవకాశం డఉఊంది. 


Le Way 


9.9. ఉపసంహారం 


పె 
ర 


న పేర్కొన్న పరిమితుల్ని కాదనలేము. కాని సందర్శకుడు నేర్చు, 


సమయస్పూర్తి, స్నేహభావాలతో తెలివిగా సందర్శన కొనసాగించి వాస్తవాలను 
"సేకరించవచ్చు. విషయ సేకరణకు ఈ పద్ధతే అత్యున్నతమైంది. సందర్శన 
నేవలం ఒక శాస్త్రమే కాదు అది ఒక కళగూడాను. 


REFERENCE: 

1. P.V. Young, Research Methodology in Social Sciences 
P. 62. 

2. T.V. Thanulingam Scientific Method and Social Research, 
P2293; 

3. John Galtung, Theory and Method of Social Research 
Quoted by B.N. Ghosh, Scientific Method and Social 
Research, P, 225, 

4, Ibid. 224. 


76 


10. సిద్దాంత వ్యాస రచన 


(THESIS WRITING) 


10.1. |పవేశిక 

పరిశోధకుడు తన పరిశోధన ఫలితాలను సిద్దాంత వ్యాస రూపంలో పండిత 
లోకానికి అందించడం పరిశోధన కార్యక్రమంలో చివరి భాగం. పరిశోధనాంళానికి 
సంబంధించిన విషయ సామగ్రిని సేకరించిన పిదప పరిశోధకుడు వాటిని [కమ 
పద్ధతిలో వర్గీకరించి విశ్లేషించి నూతన సిద్దాంతాలను |పతిపాదిస్తాడు. పరిశోధకుని. 
ప్రతిభ, సామర్థ్యాలను ఆతడు వెలువరించే నివేదిక వెల్టడి చేస్తుంది. పరిశోధకుడు. 
కొత్తగా ఆవిష్కరిస్తున్న సిద్దాంతాలు ఇతరులకు కూడ స్పష్టంగా అర్థమయినపుడే, 
అతసి కృషి సార్ధక మవుతుంది. విజ్ఞాన ee త్వరితగతిన పాలి పరిశోధ 
కుడు క నుగొన్న పతనాలు శాస్త్ర [ప్రపంచానికి తెలియవలసిన అవసళం 


ఎంతైనా ఉంది, 
పరిశోధన నివేదిక లేదా సిద్దాంత వ్యాస రచన తయారు చేసే: [కమం 


ఒకటుంది ఆని మనం (గహించాం. [పమాణపూర్వక మైన నివేదిక తయారు 
కాకముందు కొన్ని దశలను అధిగమించవలసి ఉంటుంది. వాటిని ఒక్కటొక్కటేీ 
పరిశీలిస్తూ వద్దాం. 


10.2. పరిశోధన నివేదిక = రూప భేదాలు 


నివేదికలను మౌఖిక నివేదిక, లిఖిత నివేదిక అని రెండు విధాలుగా 
విభజించవచ్చు. 


10.2.1. మౌఖిక ని వేదిక 
(Oral Report) 
నివేదికలు సాధారణంగా లిఖిత రూపంలో సమర్పించబడుతున్న ప్పటికీ 
ఒకో) సారి మౌఖిక నివేదికలు కూడ అవసరమవుతుంటాయి? కార్యనిర్వాహక 
అధికారులకు సమర్పించే నిజేదికలు సమా వేశాల్లో ప్రసంగించే నివేదికలు 
వ్యాగూపంలోనే ఉంటాయి. లిభిత నివేదికలకు. ఎంతటి కృషే చేయాల్సి 


11 


ఉంటుందో మౌఖిక నివేదికలకు అంతకు మించిన కృషి చేయాల్సి ఉంటుండి. 
శివేడికలో చెబుతున్న ఆంశాలు స్పష్టంగానూ, నూటిగానూ ఉండాలి. భాష 
సరళంగానూ, వినేవారి మనసు శకెక్కే విధంగాను ఉండాలి. అందరి ఒప్పుడలకు 
పౌ తమయ్యేటట్లు ఉండాలి, చెప్పిన అంశాలనే మళ్ళీమళ్ళీ చెబుతుండడం, పఠిశోథ 
నకు సంబంధించని విషయాలను చెప్పడం పరిహరించాలి. 


10.2.2. లిఖిత నివేదిక 
(Written report) 
లిఖిత రూప నివేదికల్లో చాలా రకాలున్నాయి. నివేదిక ఎవరి నుడ్దేశింప 
ఇడిందో వారిని దృష్టిలో పెట్టుకొని నివేదిక రచనా పద్దతి మారుతూ ఉంటుండి, 


10.2.2.1. సులభ నివేదిక 

(Popular Report) 

సామాన్య [పజలనుద్దేశంపబడిన నివేదిక సరశంగాను, ఆస క్రికరంగాను 
ఉండాలి. సహ పరిశోధకులకోసం రాసే నివేడికకన్న ఇటువంటి నివేడికలు 
తాయడం కషం. అసాధారణ విషయాలను పేలవం కాకుండ, తేలికగా బోధపడే 
విధంగా రాయాలి. ఇటువంటి నివేదికల్లో పారిభాషిక పదాలు, శాస్త్ర విషయాలు 
'ఆధికంగా చోటు చేసుకోకూడదు. గణాంక వివరాలు కూడ మితంగా ఉండాలి. 
(ప్రధానాంశాలను మాతం చెబితేచాలు. అంటే విషయ వైవిధ్యం, సారళ్యం అనే 
గుణాలు తప్పనిసరిగా ఉండాలన్నమాట, 


10.2.2.2. అధికారి కిచ్చే నివేదిక 
(Report for the Administrator} 
నిర్వాహక అధికారులకోసం రాయబడిన నివేదిక ఒక [పత్యేక [ప్రయోజ 
నాన్ని దృష్టిలో "పెట్టుకొని రాయబడుతుంది. పరిశమ అభివృద్దిని లక్ష్యంగా 
పెట్టుకొని వ్యాపార సంస్థలు ఇటువంటి పరిశోధనలను (ప్రోత్సహిస్తుంటాయి. వాణీజ్య 
శంగాల్లో (పయోగింపబడే పారిభాషిక పదాలు ఇందులో అధికంగా చోటు చేసు 
కున్నప్పటికీ మొ త్తంమీద శైలి సుబోధకంగా ఉండాలి. అన్నిటికన్న ముఖ్యమైన 
అంశం నివేదిక సంగ్రహంగా ఉండడం, పరిశోధన పద్ధతులు మొదలై నవి వివరించ 
శక్కరలేదు. పరిశోధన ఫలితాలను మాతం శెబిలేచాలు, 


10.2.2.8. సాంశేతిఠ నివేదిక 
(Technical Report) 
పరిశోధకుడు తోటి పరికోభకుల కోసం తాను పరిశీలించిన విషయాలను 


శాస్త్రీయ పరిభాష నుపయోగించి వివరించడమే సాంకేతిక నివేదిక అవుతుంది, 
పాంశేరిక నివేదికలో (ప్రధానంగా నాలుగు అంశాలుంటాయి. 


1 


1. పరిశోధన సమస్య - దాసి. స్వభావం (Problem and its nature) 

2, పరిశోధన విధానం - శాస్త్రీయ నిర్వషత (The Method and its 
Scientific accuracy) 

శి. విషయ సామ।గి-సాక్యాధారాల |పామాణికత (The data and their 
dependability) 

శ. విషయ సామ్మగి-కార్యకారణ సంబంధం, హేతుపూర్యక అవబోధనం. 
(The logical relationship of the date. and inter. 
pretation) 

విశ్వవిద్యాలయాలకు సమర్పించే సిద్ధాంత వ్యాసాలన్నీ సాంకేతిక 
నివేదికలే. 


10.3. సిద్దాంత వ్యాస రూపకల్పన 
(Thesis Outline) 


సిదాంత వ్యాసం రాయడానికి ముందు పరిశోధకుడు దాని గురించి ఒక 
చక్క_ని (ప్రణాళికను రూపౌందించుకో వాలి. ఇది సిద్దాంత వ్యాస రూపకల్చన ఆవు 
తండి. ఆంటే సిద్దాంత వ్యాసం చటం అన్నమాట. మానవ శరీరంలో అస్థిపంజరం 
విలిత ముఖ్యమైందో ఈ నమూనా (ప్రణాళిక కూడా అంత ముఖ్యమైనదే. 
ఆథ్యాయాల విభజన, ఒక్కొక్క అధ్యాయంలో శీర్షికలు, ఉపశీర్షికలు, పేరాలు, 
ఏ అంశం ఎక్కడ చెప్పాలి. ఈ విధంగా సిద్ధాంత వ్యాసానికి సంబంధించిన 
(పతి అంశాన్ని ముందుగానే ఊహించి స్థూలంగా నిర్ణయించుకోవాలి. 
తరువాత నమూనా [పణాళికను దగ్గర పెట్టుకొని సిద్దాంత వ్యాసం రాయడం 
(శ్రొరంభించాలి. 

నమూనా [పణాశికను తయారు చేయటానికి ఎంతో ఆలోచన, అనుశీలన 
అకసరం ఉంది. పర్యవేక్షకునితో, అనుభవజ్ఞులతో, సహపరిళశోధకులతో చర్చలు 
ఫొగిస్తూ వారి సలహాను పాటిస్తూ నమూనా (ప్రణాళికను నిర్మించుకోవాలి. నమూనా 
సమ్మగ్రంగా ఉండాలి. వివరంగా సుబోధక్షంగా ఉన్నపుడే సిద్దాంత వ్యాసం రాయడం 
సీలభమవుతుంది. 


10.4. సిద్ధాంత వ్యాస స్వరూపం 

(FORMAT OF THE THESIS) 

సిద్దాంత వ్యాసం మూడు భాగాలుగా ఉంటుండి. ఆని | 
1. పూర్వ భాగం (Prelimanaries) 
కీ, (గ్రంథ భాగం (Main body of the thesis) 


79 


శి ఆధార విషయ వివరణ (Reference Material) 
వీటిని ఒక్కొటక్కటీ పరిశీలిద్దాం. (ప్రతి భాగంలోనూ కొన్ని అంశాలు ఒక 
క్రమంలో చోటుచేసుకుంటాయి. 


10.4.1. పూర్ణ భాగం 

1, ముఖపత్రం: (Front Page) 
2. ధువీకరణ పష్యతం (Declaration) 
8. కృతజ్ఞతలు (Acknowledgements) 
4, ఉపోద్దాతం (Preface) 
క. విషయ సూచిక (Contents) 
6. రేఖాచ్మిత్రాల పట్టిక (113 01 Tables) 
7. సంకేతాల పట్టిక (List of Abbreviations) 
10.4.2. (గంథభాగం 
1. ఉపషక్రమణిక 
2, పరిశోధనాంశ వివరణ 
లి. పరిశోధనాంశ పద్దతి 
4. సాక్యాధారాణు 
ర్‌ 
6 


ఫలితాల (పక టన 
అంత స్ప్ఫూచనలు 


© 


7. ఉపసంహారం 
10.4.3. ఆధార విషయ వివరణ 
1. అనుబంధం 
2. ఉపయుక్త (గంథ పట్టిక 
10.4.1. పూర్వభాగం 
10.4.1.1. ముఖ ష్మతం 
సిద్దాంత వ్యాసంలో మొదట పేజీ ముఖష్మతం అవుత్లుంది. ముఖప్క తాన్ని 


రంగులతో, చిత్రాలతో అలంకరించకూడదు. సాధారణంగా ఉంటే చలు. - ముఖి 
పత్రంలో ఈ [కింది విషయాలు ఉండాలి : 


1 సిద్ధాంత వ్యాస శీర్షిక. 
బి పరిశో ధకుని పేర, అధ్యయన సాఖ 
త ఏ డిగ్రీ కోసం, ఏ విశ్వవిద్యాలయానికి సమర్సిస్తున్నది 


80 


4. _ సమర్పిస్తున్న తారీఖు. (నెల, సంవత్సరం) 


ఈ మధ్య కన్ని సిద్ధాంత వ్యాసాల్లో పర్యవేక్షకుల పేరు కూడ ముఖ 
పత్రంలో చోటుచేసుకోవటం కనిపిస్తూ ఉంది. 


10.4.1.2. |ధువీకరణ ష్మతం 

పరిశోధకుడే స్వయంగా ఈ పరిశోధన కృషిని సాగించాడనీ, ఈ సిదాంత 
వ్యాసం ఇంతకు పూర్వం డ్మిగీ కోసం ఏ విశ్వవిద్యాలయానిక్తీ సమర్పించబడలేదని 
పర్యవేక్షకుడు (ధువీకరిస్తూ సంతకం చేసిన పత్రాన్ని ధువీకరణ పతం అంటారు. 
అదేవిధంగా పరిశోధకుడు కూడ [ధువీకరణ పతం ఇవ్వవలసి ప ల 


10.41.38. కృతజ్ఞతలు 

కృతజ్ఞతలు రాయడంలోఃమరీ అతివినయం చూపకూడదు. సర్య వేక్షకుల 
గురించి, అధ్యాపకుల గురించి అతిగా పొగుడుతూ రాయడంకన మితంగా చెబితే 
చాలు. కుటుంబసభ్యులు, స్నేహితులు మొదలైనవారి పట్టిక ఎంత సంక్షిప్తంగా 
ఉంటే అంత మంచిది, ల్‌ 


10.4.1.4. ఉపోద్దాతం 
ఈ భాగం వీలయినంత (వరకు సంగహంగా ఉండాలి. పరిశోధనాంశం' 
ఎన్నుకోవడానికి గల కారణాలు, దాని [పాముఖ్యత, పరిశోధన ఉద్దేశం, పరి 
శోధనలో అనుసరించిన విధానాలు, ఫలితాలు, ఇంకా ఈ దిశలో పరిశోధన కొన: 
సాగించటానికి ఉన్న అవకాశాలు మొదలై నవి సంక్షిప్తంగా ఒక పేజీలో వచ్చేటట్లుగా 
na వ పొ 
చెబితే చాలు. 
10.4.1.5. విషయసూచిక 
సిద్దాంత గ్రంథంలోని [ప్రధాన అధ్యాయాల శీర్షికలు వరుసగా పేర్కొన 
డమే విషయ సూచిక అవుతుంది. ఒక్కొక్క అధ్యాయంలోని ముఖ్యమైన విభాగా. 
లను కూడ విషయ సూచికలొ చర్చడం మంచిది. ఆయా శీర్షికలకు ఎదురుగా 
ఆయా పుటల సంఖ్యలను కూడ ఇవ్వాలి. ంర్షికలకు పెద్ద అక్షరాలను, ఉప ఫీర్షిక 
లకు చిన్న ఆక్షరాలను రాయాలి. మొత్తానికి విషయ సూచిక సిద్ధాంత వ్యాసంలోని 
ముఖ్యాంశాలను స్థూలంగా తెలియజేయాలి. 
10.4.1.6. నేఖాచ్శితాల పట్టిక 
(List of Tables) 
సిదాంత వాంసంలో పేరొ 
a) DY 
తె 


పుటలసంఖ్య క్రమానుసారంగా 


PY-6 81 


10.4.1.7. సంకేతాల పట్టిక 
(Abbreviations) 
సిద్దాంత (గంథంలో పరిశోధకుడు తాను వాడిన సంకేతాలను పేర్కొని 
వాటి పూర్తి ర వివరాలను పాఠకులకు తెలియజేయాలి. 


ఈ పూర్వభాగంలోని పుటలను రోమను అంకెలలో సూచించాలి, 


10.4.2. [గ్రంథ భాగం 

సిద్ధాంత వ్యాసంలో ముఖ్యమైన భాగం ఇదే. పరిశోధనాంకానికి తగినట్టు 
గ భాగాన్ని కొన్ని అధ్యాయాలుగా విభజించుకో వాలి. (పతి అధ్యాయానికి $ర్షికలు, 
ఉప శీరికలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సిద్దాంత వ్యాసంలో ఈ [కింది తరాలు 
తప్పనిసరిగా పేర్కొనాలి ; 
10.4.2.1. ఉపష్మకమణిక 

(Introduction) 

ఈ సిద్దాంత వ్యాసంలో ఒకరు ఏమేమి ఎదురు చూడవచ్చు అనేది సిద్దాంత 
వ్యాసం [ప్రారంభంలోనే పరిశోధకుడు చెప్పివేయడం మంచిది. సమస్య స్వభావాన్నీ, 
పరిశోధన పరిధినీ, ఫలితాల సె సారాంశాన్నీ, పరిశోధన పద్దతులనూ ముందు మాట 
ల్లోనే తెలియజేయాలి. పరిశోధనాంశ పూర్వాపరాలను, స స్వభావాన్ని వివరిం 
తడంతో పాటు పరిశోధనలో ఎదుర్కొన్న అడ్డంకులను, సాధక బాధకాలను పరి 
శోధకుడు పే పెరొ_నవలసి ఉంటుంది. పరిశోధనాంళం నేపధ్యం వివరించటం, 
పరిశోధనకు ఒక రంగాన్ని రకరకాల సంబంధిత ఉపపత్తులతో, భావనలతో, 
శారీ తకాధారాలతో సిద్ధం చేయటం ఈ అధ్యాయంలో సాధారణంగా చేసేపని, 
మొత్తానికి ఈ విధమైన ఉపోద్దాతం పాఠకుల మార్గాన్ని సుగమం చేయడమే 
కాకుండా సిద్దాంత వ్యాసం దేన్ని ఉద్దేశించింది అనేది విహంగ వీక్షణంలాగ తెలియ 
జేస్తుంది. 
కే 0,4.2.ని. పరిళోధనాంశ వివరణ 

(Statement of the Problem) 


పరిశోధనాంశ వివరణ అనేది పరిశోధన శీర్షికను గురించిన వివరణ అని 
శతెప్పవచ్చు. సిద్ధాంత హం మొదట్లోనే పరిశోధనాంకాన్ని గురించి వివరించడం 
మంచిది. సిద్దాంత వ్యాసం ఏ అంకాన్ని గురించి రాయబడుతుందో పరిశో ధతుడు 
స్పష్టంగా తెలియజేయాలి. ఒక పరిశోధన సమస్యలో విభిన్నాంశాలు ఉండవచ్చు 
వాటిలో ఏ అంగాన్ని, ఏ విభాగాన్ని ఇది పరిశీలిస్తున్న ది అని కచ్చితంగా ఒకి 
శ్యటాన్ని ఏర్పరచుకోవాలి, 


82 


పరిశోధనాంగాన్ని _వివరించేటప్పుడు పరిశోధకుడు పరిశోధన పరిధిని 
కూడ పేర్కొనాలి. దీనికి సంబంధించిన పరిశోధనలు ఏవైనా పూర్వం జరిగి 
ఉన్నప్పుడు వాటిని సంక్షిప్తంగా పేర్కొనాలి. ఆ పరిశోధనలు ఎంతవరకు 
పురోగమించాయి. తను ఎక్కడ నుండి కొనసాగిస్తున్నాడు అనేది తెలియ 
వేయాలి. 

పరిశోధన అనేది భగవంతునితాగ ఆద్యంతాలు లేనిది, మధ్యలో 
తొరబడుతున్న మనం ఇతరులకు కృత జ్ఞాల మై వున్నామనే విషయాన్ని మరచి 
పోకూడదు. కొందరు ఇతరులు చెప్పిన అంశాలను ఎట్టా ఉన్నవి అట్టాగే 
(గహించినప్పటికీ, ఏదో తాము మ్యూతమే (ప్రపంచంలో లేని విషయాలను 
కని పెట్టినట్లు స్వాతిశయాన్ని [పదర్శిస్తూ ఉంటారు, ఒక్కొక్క పరిశోధనలోనూ 
మనం ఎందరో మహానుభావుల నిరంతర నిర్విరామ కృషి ఫలితాలను ఉపయో 
గించుకుంటూ వారు వదలి పెట్టిన చోటునుండి పరిశోధనలు కొనసాగిసున్నాము. 
పరిశోధన అనేది రిలే పరుగుపందెం వంటిది. అందులో ముందు పరుగెత్తి 
వచ్చిన వాళ్ళనూ, వెనుక పరుగె త్రడానికి సిద్దంగా ఉన్న వాళ్ళనూ మనం. 
మరిచిపోకూడదు. 

కాబట్టి పరిశోధకుడు ఇతరుల పరిశోధనలను ఉదహరించాలి. అవసర 
మైనపుడు వాటిని సంక్షి ఫంగా పేర్కొనాలి. మొదట్లోనే పూర్వ పరిశోధకుల 
కృషిని సంక్షిప్తంగా చెప్పడంవలన తరువాతి అధ్యాయాల్లో పరిశోధకుడి స్వీయ 
పరిశ్రమ, అతని పరిశోధన ఫలితాలు పాఠకులకు తెలియవస్తాయి. పరిశోధనాంకాన్ని 
గురించిన ఈ వివరణ సిద్ధాంత వ్యాసానికి ఒక చక్కని నాంది భాగంగా 
ఈూపొందాలి. 


10.4.2.5. పరిళోధన పద్ధతి 
(Methodology) 


పరిశోధనలో తాను అనుసరించిన పద్ధతులను తెలియజేయడం పరిశోధకుడు 
ఎటువంటి పరిస్థితిలోనూ మరిచిపోకూడదు. అందరికీ తెలిసిన పద్దతులనే తాను 
ఫౌటేంచినపుడు దాని గురించిన వివరణ సంక్షిప్తంగా ఉఊంటేచాలు, తాను అనుస 
రించిన పద్దతి £౦తకు ముందు ఎవరూ _అనుసరించనిదై ఉండి, పరిశోధన 
(ప్రపంచానికే కొత్తదైనపుడు దాని గురించి విస్తరించి. రాయడం అవసరం. 
అలాంటప్పుడు నూతన పద్ధతులను పాటించడం వలన ఎదురైన చిక్కులను వాటికి 
పరిష్కారాలను సూచించడం మంచిది. 


ఈ సందర్భంలోనే పరిశోధకుడు పరిశోధన (ప్రణాళికలను, విషయ సామ్మగి 
"సీకరణ పద్ధతులను వివరించవలసి ఉంటుంది. 


83 


10.4.2.4. సాజ్యాధారాలు 
(Facis) 
సాత్యాధారాల వలన వా సవాలు తెలియవస్తా యు, సాజ్యాధారాలనే వా స్తవాలని. 
కూడ చెప్పవచ్చు. పరిశోధన ఫలితాలు వీటిమీదనే ఆధారపడి ఉంటాయి. 
పరిశోధకుడు తను చెబుతున్న ప్రతి అంగానికి సాక్ష్యాధారాలు చూపించాలి, 
సలైనచోట్ల గణాంక వివరాలను (Statistical Tables) రేఖా చిత్రాలను 


(ఆ 


(9 charts) ఇవ్వడం మంచిది, 
సాశ్యాధారాలను అవసర మైతే తప్ప ఇతరమైన వాటిని సరిహరించాలి. సకన 


సౌలభ్యానికి ఆటంకం కలగకుండ జాగ త వహించాలి. సుర అతనే 
మెన వాటిని అనుబంధంలో ఇవ్వడం మంచిది. అంతేకాని అనవసర పాండిత; 


4 


(23 
భ్‌ 


[ప్రదర్శనా చాపల్యం పనికిరాదు: 
10.4.2.5. ఫలితాల [పకటన 
పరిశోధనలో పరిశోధకుడు కనుగొన్న నూతనాంశాలే పరిశోధన ఫలితాలని 
చెప్పవచ్చు. పరిశోధకుడు రూపొందించుకొన్న ఊహ్మాపతిపాదసకు అనుకూలంగానో 
లేక (పతికూలంగానో పరి? శోధన ఫలితాలు ఉంటాయి. పరిశోధనలో పరిశోధన 
ఫలితాలు ఏవి అని కాదు ముఖ్యం. ఆ ఫలితాలు రావడానికిగల పరిస్థితులు ఏమిటో" 
వాటిని మా[తమే జాగ తగా గమనించాలి. 
ఫలితాలను స్పష్షంగానూ, అందరికీ అర్థమయ్యే రీతిలో [ప్రకటించడం చాలా 
ముఖ్యం. పరిశోధకుడు తాను కనుగొన్న ఒక్కొక్క నూశనాంకానికి సముచిత 
(ప్రాధాన్యమివ్వాలి. ఏ అంశాన్ని ఎక్కడ వలువరంచాలో దాగా తెలిసి ఉండాలి 
ఆంతేగాని ముందు వెనుకలుగా తారుమారు చేయకూడదు. ముఖ్యమెన ఫలితాలను 
ముందు పేర్కొని తదితరాంశాలను తరువాత వెలువరించడం మంచిది. 
శోధకుడు తాను సేకరించిన సాష్యాధారాల వలన కనుగొన్న 
సూతనాంకాలను పూర్వ పరిశోధకులు వెలువరించిన అంకాలతో పోల్చి వివరించి 
చెప్పాలి. పరిశోధన ఫలితాలు ఇతర పరిశోధనలతో ఎంతవరకు సరిపోలుతూ 
ఉంది ? ఎంతవరకు వ్యతిరెకిన్తూ ఉంది? ఈ వేదం ఎందువలన ఏర్పడింది? 
పరిణామాంకాలు ఏమిటి . మొదలై సని శ నాదీ యువ పరిశోధకులు నిష్కర్షగా 
చెప్పాలి. న 


జజ గి 


ఎక్కువ భాగం పరికోధసలు ఒక ముగింపుకు రాకపోవడం అనేది. 
సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఒకో)_సారి ఫలితాలు సందేహాస్పద 


మైనవిగా ఉంటాయి. అటువంటప్పుడు పరిశోధకుడు మ గల పరిమితులను 


నిష్కర్షగా చెప్పివేయాలి.. సందేహాలను, సమాధానం దొర ని పః శ్నలను Eyre 
నాలి. తాను రూపౌందించుకొన్న ఊ ee ర శోధన న ఫలి య 


84 


వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పరిశోధకుడు వాటిని స్పష్టంగా పేర్కొనాలి, ఆలా 
వ్యతిరేకంగా ఉండటానికిగల కారణాలను కూడ తెలియజేయాలి, ఎందుకంటే పరి 
శోధన ఎడతెగని ఒక (స్రవంతి లాంటిది. తాను వదలిన అంశాన్ని ఇతరులు కొన 
సాగించే విధంగా పరిశోధన సమస్యను వదలి వెళ్ళడమే మంచిది. 


ఫలితాంకాలు రూఢిలో ఉన్న అంశాలతో  విభేదిస్తున్న ప్పటికీ, తన ఇష్టాలకు 
వ్యతిరేక మైనప్పటికీ వాటిని వెలువరించడానికి పరిశోధకుడు సంశయించకూడదు, 
అంతేగాకుండ వాస్తవాలను తన ఇష్టాయిష్టాలకు తగినట్టు, మార్చి చెప్పకూడదు. 
వా స్తవాలను వాస్తవాలుగా (ప్రకటించాలి. ఈ వాస్తవాల నుండి [గ్రహించిన నూత 
నాంకాలు ఆ వాస్తవాలకు తగినట్టుగా రూపొందుతాయి. కాని తన ఇష్టానికి తగినటు 
కాడు, 


16,4.వి.6. అంతస్సూచనలు 
(Implications) 
నూతానాంకాలను ప్రకటించిన వెనువెంటనే పరిశోధకుడు దానికి సంబంధించిన 
దానితో ముడిపడిన అంతస్సూచనలను కూడ వివరించి పరిశోధన ముందుకు పాగ 
డానికి మార్గం చూపించాలి. పరిశోధన ఆంతటితో ఆగిపోకుండా కొనసాగించడమే 
ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. 
పరిశోధకుడు తన పరిశోధన. సమస్యకు ఏ విధంగా పరిష్కారాన్ని 
శనుగొన్నదీ తెలియజేయాలి. పరిష్కారం దొరకని సమస్యలను, _పరిష్కారతి 
కావలసిన సమస్యలను కూడ ఎత్తిచూపాలి. ఆ సమస్యల పరిష్కారంకోసం 
4 విదమైన పరిశోధన చేయాల్సి ఉంటుందో తెలియజేయాలి. 
10.4.2.7. ఉపసంహారం 
(Conclusions) 
పరిశోధన సారాంశాన్ని సం్మగహంగా తెలియజేయడమే ఈ శీర్షిక 
.ముఖ్యోద్దేశం. ముందు ముందు కొనసాగించవలసిన పరిశోధనలను శఈః అధ్యా 
ఆజీంలో వివరంగా తెలియజేయడం మంచిది. ముందు అధ్యాయాల్లో చెప్పిన 
విషయాల సారాంశాన్ని మ్యాతమే చెప్పాలిగాని, కొ త్త విషయాలను షప్పే 
[ప్రయత్నం చేయకూడదు. 
10.4.3. ఆధార విషయ వివరణ 
(Reference Material) 


ఇది సీద్ధాంత వ్యాసంలో చివరి భాగం. ఇందులో అనుబంధం ఉపయుక్త 
(గ్రంథ పట్టికా రెండూ చేరుతాయి. 


85 


10.4.8.1. అనుబంధాలు 
(Appendices) 


సిద్ధాంత వ్యాసంలో (గంథభాగం పూర్తయిన వెంటనే అనుబంధాలను 
చేరృవలసి ఉంటుంది. గణాంక వివరాలు, పట్టికలు, చటాలు, మేవులు, 
ఛాయాచితాలు, (ప్రక్నావచలు, వ్యవహ ర్తలతో జరిపిన సంభాషణలు మొడ 
లైనవన్నీ అనుబంధం - 1, అనుబంధం - 2 అంటూ విడివిడిగా పేర్కొ నవలని 
ఉంటుంది. సిద్దాంత వ్యాసంలోని పుట సంఖ్యలనే అనుబంధాలకు కూడ కొన. 
సాగించాలి. 
10.4.8.2. ఉపయు క్త [గ్రంథ సూచి 

(Bibliography) 

సిద్ధాంత వ్యాసంలో. అనుబంధాలు తరువాత ఉపయుక్ష్మగంథ పట్టికను 
ఇవ్వవలసి ఉంటుంది. మొదటి పుట మధ్య భాగంలో “ఉపయుక్త [గంథ సూవి' 
అనే శీర్షికను పెద్ద అక్షరాలలో రాయాలి. పరిశోధనలో తనకు సహకరించిన, 
(గంథాలన్నింటినీ పరిశోధకుడు తప్పనిసరిగా పేర్కొనాలి. అరోపాలను అకరాదిగా 
అమర్చుకొని వరుసగా రాయాలి. 

ఉపయుక్త [గంథ పట్టికను ఇచ్చేటప్పుడు రచయిత పేరు, పుస్తకం పేరు 
[ప్రచురణ సంస్థ, ఊరు, తేది, - ఇలా ఒక [కమాన్ని అనుసరిస్తూ రాయాలి. వీటిని 
గురించి తరువాతి అధ్యాయాల్లో వివరంగా తెలుసుకుంటారు. ఈ పట్టిక సిద్ధాంత 
వ్యాసంలో ఒక భాగమే కొబట్టి దీని పుటల సంఖ్య అరవీక్‌ అంకెలతో ముండు 
దానితో చేర్చివేయాలి. 


10.5. ఉత్తమ సిద్దాంత వ్యాస రచనకు కొన్ని 


మెలకువలు 


సిద్దాంత వ్యాసం స్మక్రమంగా రూపొందినపుడే పరిశోధకుని కృషి ని టా 
మవుతుంది. కాబట్టి పరిశోధకుడు నివేదికలో ఎటువంటి లోపాలు రాకుండ జా జ్యాగకీ 
వహించాలి. నివేదిక రచనా సందర్భంలో పరిశోధకుడు ఈ [కింది సూచనలను 
పాటించడం మంచిది. 


10.5.1. నోట్సు మీద సాధికారికత 


(Control over notes) 


పరిశోధకుడు తాను చదివిన పు స్తకాల నుండి అవసరమైన సా ea 
ముఖ్య మైన అంశాలను కార్డులమీద రాసుకొని భదపరుచుకోవాలి. సరైన సాష్షా 
ధారాలను చూపిస్తూ రాసినప్పడే అది పరిశోధక బస శాస్త్ర న 


86 


సాక్ష్యాధారాలు లేనపుడు అది ఒక సాధారణ వ్యాసమవుతుంది కాని పరిశోధక 
వ్యాసంగా పరిగణింపబడదు. 

పరిశోధకుడు తాను సేకరించిన సమాచారాన్ని ఒకటికి నాలుగుసార్హు బాగా 
చదవాలి. ఏ ఆంశం [పధానమో ఏది అ(ప్రధానమో నేర్పుగా వింగడించుకోవాలి. 
ఏ సమాచారం ఎక్కడుందో జాగ త్తగా గుర్తుంచుకోవాలి, తాను సేకరించిన 
సమాచారాన్ని ఆయా సందర్భాల్లో ఉపయోగించుకునే నై పుణ్యం కలిగి 
ఉండాలి, 
10.5.2. ఆలోచన (పాధాన్యత 

(Role of thought) 

పరిశోధన అనేది కర్మాగారాల్లో యంతసహాయంతో నిర్మించే వస్తువు కాదు. 
పరిశోధకుని మేధాళ క్లితో, బుద్ధికుళలతతో _కొనసాగించవలసిన కార్య|క్రమమిది. 
కొబిట్టి పరిశోధన ఒక్కొక్క దశలోనూ ఆలోచన ఎంతో పాధాన్యరి 
వహిస్తుంది. 

పరిశోధకులు తమ పర్యవేక్షకుల సట్‌, స్నేహితుల మీదనో ఆధారపడి 
తమ అమూల్యకాలాన్ని వ్యర్థం చేసుకోకుండ తమ మెదడుకు పని కల్పించాలి. 
ఆలోచన అనేది ఒక క్రమంలో సాగేట్టు చూడాలి. మెదడును అందుకనుగుణంగా 
సిద్ధం చేస్తూ రావాలి. అప్పుడే జక విషయం మీద సుదీర్గమైన సునిశిత మైన 
ఆలోచన “నషట మెదడుకు పట్టుబడుతుంది. దేనికైనా సాధన ముఖ్యమని 
అందుకే అనటం. తనంతట తానుగా ఆలోచించలేని వ్యకి యం చేయలేడు. 
ఆలోచనల్లో మౌలికత లేనప్పుడు పరిశోధన ఇతరుల ఆలోచనల ముక్కల మీద 
తయారుచేసిన అతుకుల బొంతగా తయారవుతుంది. నివేదికలోని కృ త్రిమత్వం పైకే 
కనిపిస్తుంటుంది. 

సుదీర్చ ఆలోచన, నిరంతరాన్వేషణ, నిశిత పరిశీలన ఫలితంగా పరి 
కోధకుడు తన సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోగలుగుతాడు. పరిశోధ 
నాంశాన్ని ఎన్నుకొన్న రోజు నుండే దాని గురించి చింతించడం [ప్రారంభిం 
బాలి. సర్వకాల సర్వావస్థల్టొనూ పరిశోధనాంకాన్ని గురించి ఆలోచిన్తూ 
ఉండాలి. విషయ సొమగి సేకరణ, [పణాళిక, సిద్దాంత వ్యాస స్వరూపం 
ఈ విధంగా ఒకొక్క దశలోనూ తన కృషిని పర్యాలోచిస్తూ ముందుకు 
సాగాలి. సిద్దాంత వ్యాసం రాసేటపుడు ఆలోచించుకోవచ్చునని బద్ధకించ 
కూడదు. 


10.53; సంతృ ప్తికరమైన రూపకల్పన 
(Formation of a satisfactory outline) 
సిద్దాంత వ్యాస స్వరూపం, దాని విలువ పరిశోధకుడు తాను జాగ తగా 


87 


ఆలోచించి రూపొందించుకొన్న నమూనా (ప్రణాళిక మీదనే ఆధారపడి 
ఉంటుంది. కాబట్టి పరిశోధకుడు వివిధ పరిశోధక వ్యాసాల జాగ త్తగా 
పరిశీలించి తన పరిశోధనాంళానికి తగినట్టు ఒక [పణాళికను తయారు చేస 
కోవాలి. పర్యవేక్షకులతో ఒకటి రెండుసార్లు చర్చలు జరిపి (ప్రణాళికను తీర్చి 
దిద్దుకోవాలి. 

నమూనా (పణాళికను రూపొందించుకొన్న తరువాత పరిశోధకుడు 
సిద్దాంత వ్యాసం తొలి చిత్తుపతి రాయడం (ప్రారంభించాలి. ఇదే తొలి రచనాదళ 
అంటారు. భావ వ్య క్రీకరణలో అస్పష్టత, శైలిలో సంక్తి షత లేకుండ రజన 
సాగించాలి. చప్పదలచుకొన్న అంశాలను స్పష్టంగా సరళంగా చెప్పాలి. అతా 
లేనపుడు పరిశోధకుని శమ వ్యర్థమవుతుంది. కాబట్టి పరిశోధకుడు ఈ |క్రిండి 
ఆంశాలను గుర్తుంచుకొని రచన సాగించాలి : 


1. పాఠకులను దృష్టిలో పెట్టుకొనడం 
2, రాయతలచుకొన్న సమస్య జ్‌ అధ్యాయాల లేక శీర్షికల గురించిన 
పర్యాలోచన 
ల. తాను సేకరించిన విషయ సౌమ్మగి ఆధారంగా కనుగొన్న వాస్రవాలపె 
పరిశోధకునికి గల సాధికారికత 
4. పరిశోధకుని భాషా పాండిత్యం 
ర్‌. సాక్ష్యాధారాల స్వరూపం, సమ్మగత. 


10.6. మూడు రచనా దశలు 
( Three Drafts) 


పరిశోధకుడు మూడు దశల్లో అంసే మున్మూర్లు రాసి సీద్దాంత [గంథాన్ని 
చక్కగా రూపొందించాలి. ఒక్కొక్క దశలోనూ తాను రాసిన విషయాలను 
సరిదిద్దుకుంటూ సిద్ధాంత వ్యాసానికి పరిపూర్ణత తీసుకురావాలి. 

10.6.1. మొదటి దళ 
(First Draft) 

ఈ దశలో పరిశోధకుడు పరిశో ధనాంగానికి సంబంధించిన అన్ని విషయాలను 
సిద్దాంత వ్యాసంలో పొందుపరచడానికి (ప్రయత్నించాలి. ఏది ముందు చెప్పాలి, 
ఎది వెనక చెప్పాలి అనే విషయాన్ని జాగ త్రగా ఆలోచించి నిర్ణయించుకోవాలి, 
వాస్తవాలను నిరూపించే సాజ్యాధారాలను ఆయా అధ్యాయాల్లో, ఉచిత సమయంతో 
జహిర్గతపరదాలి, ఒక భావం తరువాత మరొక భావం వచ్చేటట్టు విషయాలను 
వివరించాలి. కార్యకారణ సంబంధముండేటట్టు ఆయా ఆంకాలను [క్రమబద్ధంగా 
ఆమర్శ్యాలి.  వివరించవలసిన వాటిని వివరించాలి. సంగహించనలసిన వాటీని 


88 


సంగహించాలి, తాను చెబుతున్న నూతనాంశాలను తగిన ఉపత్తులతో (ధువీక 
శింశాలి. వివిధాంశాలలో ఒక ఏకీభావాన్ని తీసుకు రావడానికి [పయత్నించాలి. 
మొదటి పర్యాయం రాస్తున్నపుడు విషయానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. భాషకు 
శశికి రెండవ స్థానం ఇవ్వాలి. 


కీ 


14.6.1.1. రచనా దశల్లో ఈ మొదటి దశ మిగిలిన రెండు దశలకన్న ముఖ్య 
మెంది. దీనివలన మూడు [పయోజనాలున్నాయి: 


1. నీటిలో దూకినపుడు మాత్రమే ఈత నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. 
తెలి కాయితాలను ముందు వేసుకొని తరువాత రాయొచ్చు, తరువాత 
రాయొచ్చు ఆంటూ కాలాన్ని నెట్టివేస్తుంటారు కొందరు. సభా కంపం 
లాగానే తెల్పి కాయితాలు చూడగానే (Blank Paper fright) కలిగే 
భయమిది. రాయడం మొదలు పెడితేగాని ఈ భయం తొలగిపోదు. 
ఇదే కృత్యాద్యవస్థ. 

EE (పతి పరిశోధకుడు మొదల్లో అలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు అంటూ 
కల్చనాలోకంలో విహరిస్తుంటాడు. సిద్దాంత వ్యాసం రాయడం చాలా 
తేలిక అనే అభ్మిపాయం వీరిది, రాయడం [పారంభిసేగాని అది ఎంత 
కఠినమనేది వారికి తెలిసిరాదు. 

8. సాక్యాధారాలను ఒక [కమ పద్దతిలో అమర్చుకోవడానికి, ఆస్పష్టంగా 
ఉన్న అంశాలను బోదపరుచుకోవడానికి, నమూనా [పణాశికలో 
రూపొందించుకొన్న విధంగా సిద్దాంత వ్యాసానికీ ఓక ఆకారం తీసుకు 
రావడానికి ఈ మొదటి దశ సహాయపడుతుంది. ఈ దశలో పరిశోధ 
కుడు తాను ఇష్టపడిన అన్ని అంగాలను పేర్కొనడం చేయాలి. రెంజో 
దశలో అనవసరమైన వాటిని పరిహరించవచ్చు. 

10.6.1.2 పరిశోధకుడు సిద్దాంత వ్యాసం తొలి చిత్తు (ప్రతి రాస్తన్నపుడు ఈ 
[కింది సూచనలు దృష్టితో ఉంచుకోవాలి: 

1. ఒక్కొక్క శీర్షికకు, ఉపకీర్షికకు సంబంధించిన అంశాలను వరుసగా 
పేర్కొంటూ రావాలి. దీనికి వేర్వేరు కాయితాలను ఉపయోగించడం 
మంచిది, విషయసామ (గి సమ్మగంగానూ, రూపొందించుకొన్న నమూనా 
[ప్రణాళిక సరై నదిగానూ ఉన్నపుడే ఇది సాధ్యమవుతుంది. 

2. చెప్పదలచుకొన్న అంశాలను ఏ స్తరించి, వివరించి రాయాలి. నూత 
నాంశాలు తోచినపుడు ఉచిత స్థానాల్లో వాటిని పొందుపరచాలి. 

వీ. ఒక్కొక్క అధ్యాయంలో ఏ ఆంశాన్ని చెప్పదలచుకున్నామో ఆ 
ఆంగాన్ని మాత్రమే స్పష్టంగా వెలువరించాలి. 


$9 


క. తాను సేకరించిన సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ చదివి ముఖ్యమైన అధిఖా 
అను మరచిపోకుండా జా[గ త్ర వహించాలి. 


రీ. కొన్ని విశ్వవిద్యాలయాల్లో సిద్దాంత వ్యాసం 250 పుటలకు మింళ 
రాదనే నిబంధన ఉంది, సిద్దాంత వ్యాస (పణాళికను రూపొందినున్న 
ప్పుడే పరిశోధకుడు ఈ అంశాన్ని గుర్తుంచుకోవడం మంచిది. 


పెన పేరి ర్కొాన్న సూచనల్ని పాటిస్తూ రాయడం వళల్టి సిద్దాంత వ్యాసం: 
సమ్మగంగా రూపొందవచ్చు. కాని అదే పడ్డ [పతి (Final report) అని చెప్ప, 
డానికి లేదు. మళ్ళీ మళ్ళీ సరిదిద్దవలనిన అవసరం ఎంతైనా ఉంది. కాని ఆ పనిని 
కొంతవరకు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే కొంతకాలం గడిచిన 
తరువాత పరిశోదకుడిలో నూతన దృక్పథం (9 Mind) ఏర్పడవచ్చు. 
ఆలోచనల్లో పరిణతి రావడానికి కూడ అవకాశముంది. ఈ దశలో భాషను 
గురించి, శైలిని గురించి అధికంగా (శ్రద్ద వహించక పోయినప్పటికీ రచన సరళంఆశా 
సుబోధకంగా ఉండేలా జాగ త్ర వహించాలి. 

పరిశోధకుడు తన ఇష్టాయిష్టాలను వ్యకం చేయడం, ఆవేశానికి లోను 
కొవడం, తన గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలైనవి పూర్థిగా పరిహరించాలి.. 
“నేను కనుగొన్నాను”, “ఇది నా నిద్ధ్దాంతం', “ఇది నా పరిశోధన ఫలితం' మొద 
లైన ఆత్మస్తుతి పూర్వక వాక్యాలను (పయోగించ కూడదు. “క; సాక్యాధాఠాల 
వలన ఈ విషయాలు తెలియవస్తున్నాయి' అని వినయంగా చెప్పాలి. పరిశోధకుని 
శైలి వస్త్వ్వాాశయం (objective) ఉండాలి గాని ఆత్మా యం (Subjective jm 
ఉండకూడదు. 

సిద్దాంత వ్యాస రచన [పాఠరంభించడానికి మునుపే కొందరు 'మున్నుడి 
రాయడం శేస్తుంటారు. సంక వ్యాసంలో మున్నుడి ముందు భాగంలో ఉన్నప్పటికీ 
అది రాయవలసినది మాతం ఆఖరులో, 

పాఠకులు “ఉపసంహారం” భాగాన్ని మిక్కిలి (ధగా చదువుతారు కాబట్టో 
“ఉపసంహారం” రయడానికి ఆధారభూతమైన మధ్యభాగాన్ని జాగ త్రగా రాయవలసి. 
ఉం౦టుంది. 
10.6.2. రెండవ దళ 

(Second Draft) 

మొదటిదశలో రాసిన సిద్ధాంత వ్యాస చిత్తు (ప్రతిని సరిదిద్దుకుంటూ. 
పరిశోధకుడు మళ్ళీ రాయాలి. ఈ రెండవ దశలో భాషకు, శైలికి [పాధాన్యత 
ఇవ్వాల్సి ఉంటుంది. చదివేవారికి సరళంగానూ, స్పష్టంగానూ, ఆస క్తికరంగానూ 
ఉండే విధంగా సిద్ధాంత రచన సాగాలి. మళ్ళీమళ్ళీ రాస్తూ తన రచనా సామర్థ్యాన్ని 


90 


'సెంపొందించుకో వాలి. వ్యాకరణ దోషాలు, అవర దోషాలు లేకుండా చూసుకోవాళి.. 
శైలి (style), పద|పయోగం (Diction) మొదలైన విషయాల్లో ఎంతో జాగ త్ర 
వహించాలి. విరామ చిహ్నాలను ఉపయోగించటం బాగా తెలిసి ఉండాలి. వర్ణనలతో, 
ఆలంకారాలతో చెప్పదలచుకొన్న అంశాన్ని తప్పుదారి పట్టించకుండ జ్యాగత్త 
వహించాలి. సాధ్యమైనంత వరకు సరళంగా, స్పష్టంగా చెప్పడానికి [ప్రయత్నించాలి 


10.6.2.1. పరిళోధకుడు పాటించవలసిన కొన్ని విధులు 


l. 


2, 


తానే సొంతంగా తన సొంత బాణీలో రాయాలి. 


సిద్ధాంత వ్యాసం ఆందరికీ సుబోధకంగా ఉండే విధంగా రచన సాగించాలి. 
ఒక పరిశోధకుడికి మాత్రం అది బోధపడితే చాలదు. పాఠకులకు కూడా 
అర్థం కావడమే (ప్రధానం, 


ముఖ్యమైన అంశాలకు [ప్రాధాన్యత ఇస్తూ వాటిని స్పష్టంగా నొక్కి 
చెప్పాలి. 

సంగ్రహ విషయాలను వి సరించి రాస్తున్నపుడు పదాలను మితంగా, 
జాగ త్రగా (ప్రయోగించాలి. అందుకని చెప్పదలచుకొన్న విషయాలను 


కలగాపులగం చేయకూడదు. సంగహించి రాస్తూ అదే సమయంలో అది 
చదివేవారికి అర్థమయ్యేలా (శద్ద వహించాలి. 


కఠిన పదాలను, సంక్లిష్ట వాక్య నిర్మాణాలను పరిహరించాలి. సిద్ధాంత 

వ్యాసంలోని వాక్యాలు చిన్న చిన్నవిగా ఉండడం మంచిది. 

తాను ఏం చెప్పదలచుకున్నాడో పరిశోధకుడు మొదట్లో స్పష్షంగా నిళ్ల 
య ఖు ళు 


యించుకోవాలి. తాను చెప్పదలచుకొన్న ఆంశంమీద తనకు చక్కని 
పరిజ్ఞానమున్న పుడే భాష తడబాటు లేకుండ చక్కగా సాగుతుంది. 


పదాలను [పయోగించడంలో ఎంతో జాగ త్త వహించాలి. పదాలు ఒకదానిని 
పోలి మరొకటి ఉన్నప్పటికీ అర్థంలో కొంత తేడా ఉంటుందన్న విషయం 
విస్మరించకూడదు. పడికట్టు పదాలను, సందిగ్ధంగా, సందేహాస్పదంగా ఉన్న 
పదాలను అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినచోట [ప్రయోగించకూడదు. 


తాను రొసినవాటిని మళీ మీ చదవాలి. ఒక పెన్సిలు తీసుకొని తప్పుల్ని 
సరిదిద్దుకోవాలి, వాక్యనిర్మాణం లోపాలను సవరించుకోవాలి. శైలి 
కుంటుపడకుండా సాఫీగా సాగేటుట్టు చూడాలి. 

పట్టికలు, రేఖాచిత్రాలు, [గాపులు మొదలై నవి ఉపయోగించి కష విషయా 
లను సైతం పాఠకులకు బోధపరచడానికి ప్రయత్నించాలి. 


91 


10 


విషయానికి ఎంత [ప్రాధాన్యం ఇస్తామో అంతటి [ప్రాధాన్యం భాషకు కూడ 
ఇవ్వవలసి వుంటుందన్న ఆంశాన్ని పరిశోధకుడు గుర్తుంచుకోవాలి, సిద్దాంత 
వ్యాసానికి విలువను, విశిష్టతను చేకూరుస్తుంది భాష. 


10.6.2.2. పరిహరించవలసిన కొన్ని లోపాలు 


1 
శ 


దే, 


అఅంకారాలతో, వర్ణనలతో రాసే పద్దతికి స్వస్తి చెప్పాలి, 


విషయాలను ఆధారపూర్వకంగా చెప్పాలి. ఆలాగని పతి చిన్నోవిషయానికి 
సాక్ష్యాధారాలను, వాద వివాదాలను 'పేర్కొానడంవల్ల పాఠకులకు దిక్కు. 
తోచని పరిస్థితి ఏర్పడుతుంది. 


చెప్పిందే చెప్పడం, సంబంధంలేని విషయాలను చెప్పడం, కార్యకఠణ 
సంబంధం లేకుండ ఏవేవో చెప్పడం, అస్పష్టంగా ఏదో రాసుకుంటూ 
వెళ్ళడం చేయకూడదు. 


వ్యావహారిక మో, లేక [గాంథికమో ఏదో ఒక శెలినే ఉపయోగించాతి. 
రెంటిని కలగాపులగం చేయకూడదు. విశ్వవిద్యాలయాల నిబంధన [పకాథం 
వ్యావహారిక మో, |గాంధికమో ఏదో ఒకటి ఎన్నుకోవాలి, ఇప్పుడు దాదాపు 
అన్ని _ విశ్వవిద్యాలయాలు శిష్టవ్యావహారికంలో సిద్దాంతవ్యాస ఇతచన 
చేయటాన్ని అంగీకరిస్తున్నాయి. 


ఏ కొందరినో దృష్టిలో పెట్టుకొని రాసే పద్దతి మానుకోవాలి. ఆలా 
లేనపుడు అది పాక్షికతకు దారితీస్తుంది. సత్యావిష్కరణే సిద్దాంత 
వ్యాస ధ్యేయం. కాని ఏ కొందరినో విమర్శించడమో,  స్తుతించడ మో 
కాదు. 


10.6.2.8. [పామాణికతను నిర్ధారించే కొన్ని (పశ్నలు 


రెండవ చిత్తు ప్రతి (Second Draft) రాయడం పూర్తయిన తరువాత, 


శాని ప్రామాణికతను నిర్ధారించుకో వడానికి పరిశోదకుడు ఈ [కింది (పశ్నఆను 


నకు 


తానే వేసుకొని సమాధానాలను తెలుసుకోవడానికి [పయత్నించాలి. 
సిద్దాంత వ్యాసం నీర్షిక పరిశో ధనాంశాన్ని కచ్చితంగా సూచిస్తూ ఉందా? 


ఒక్కొక్క అధ్యాయం, శీర్షిక, ఉస శీర్షికలు పరిశోధనాంకానికి అనుగుణంగా 
విభజించడం జరిగిందా? 


సిద్దాంత వ్యాసం ఆధ్యాయాల శీర్షికలు, ఉప శీరికలు ఒకదానికొకటి కాఠథ్య 
కరణ సంబంధం కలిగి ఉన్నాయా? 


92 


un ఒక్కొక్క శీర్షిక ఒక్కొక్క ఆంళాన్ని మాత్రమే వ్య క్రం చేస్తోందా? 

5, తగినన్ని సొవ్యాధారాల "సేకరణ జరిగిందా? 

6. సేకరించిన విషయ సామి విశేషణ ఆధునిక శాస్త్ర పదతులో 

౧ Ca) గ 

జరిగిందా? 

7. మొదట రూపొందించుకొన్న § ఊహ్మాపతిపాదన తగినరీతిలో పరీక్షలకు, 
[ప్రయోగాలకు గురి చేయబడిందా? 

6. సమస్యలు సంతృ ప్రికరంగా పరిష్క్టృతమయ్యాయా? 

9, కనుగొన్న నూతనాంశాలు, ఉపసంహారంలో చెప్పబడిన విషయాలు ఇవన్నీ, 
వాస్తవాలను ఆధారంగా చేసుకొని చెప్పబడినవే కదా? 


10. ఆలోచనల్లో పరిణతి వచ్చేటంతవరకు విషయాలను గురించిన అన్వేషణ 
కృషి జరిగిందా? 

11. పరిశోధన ఫలితాలు. పాఠకులు నమ్మదగిన దీత్రిలో ఉన్నాయా? సిద్ధాంత 
వ్యాసంలో ఈ భాగం ముఖ్యమైనదిగా పరిగణింపవచ్చా? 


12. సిద్ధాంత వ్యాసం [ప్రారంభంలో ఉన్న మున్నుడి, చివరలో ఉన్న ఉప 
సంహారం రెండూ ఒకదానికొకటి సరిపోలుతూ ఉన్నాయా? 

18. శైలి సరళంగా ,ఆస క్తికరంగా ఉందా? 

14. పాఠకులను దృష్టిలో పెట్టుకొని రాసినట్లు తెలియవస్తోందా? 

15. సిద్దాంత వ్యాసం ఎంతవరకు పరిపూర్ణత తీసుకురావడానికి సాధ్యమవు, 
తుందో అంతవరకు చక్కగా వచ్చే విధంగా [ప్రయత్నం జరిగిందా? 


16. పరిశోధకుడు సిద్దాంత వ్యాసాన్ని తనకు తానే స్వయంగా పరిశీలించు. 
కొన్నప్పుడు అది ఆతనికి సంతృ ప్రికరంగా ఉందా? 


10.6 8. మూడవదశ 
(Third Draft) 


సిద్ధాంత వ్యాస రచనా దశల్లో ఇది చివరిదని చెప్పవచ్చు. ఆఖరున ఏవైనా. 
మార్పులు చేయడానికి, పొరబాట్టను సరిదిద్దుకో వడానికి ఇక్కడ అవకాశముంది. 
పరిశోధకుడు (ప్రతి పుటనూ జాగ త్రగా చదువుకుంటూ వెళ్ళాలి. పొడవైన వాక్యా 
లను చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టి రాయాలి. వాక్య నిర్మాణంలో ఉన్న 
అస్బష్టతను తొలగించాలి. కఠిన పదాల స్థానంలో తేలికైన పదాలను చేర్చాలి. 


93 


ఆయా సందర్భాలకు తగినట్టు విరామ చిహ్నాలను ఉపయోగించామా? లేదా? 
అక్షర దోషాలు ఏవైనా ఉన్నాయా? అని జాగ తగా పరిశీలించాలి. చిన్న చిన్న 
'హౌరపాచే కదా అని నిర్ణక్ష్యం చేయకూడదు. ఇవి సిద్ధాంత we విలువను 
తగ్గిస్తాయి. పరిశోధకుడు మళీ మళ్ళీ చదువుతూ సిద్దాంత వ్యాన సానికి తుది మెరు 
లు ఇస్తూ ఆందంగా తీర్చిదిద్దాలి. 
10.7. ఉపసంహారం 

“సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్నట్టు ఏ పనైనా సాఢ్రన 
చేస్తేగాని పరిపూర్ణ త చేకూరదనేది లోక సత్యం. రచన సరళంగా, స్పష్టంగా, 
సుబోధకంగా ఉండాలంటే రాతలో కూడ అభ్యాసముండాలి. అంటే మన 
ఆలోచనలను సరైన రూపంలో సక్రమంగా పాఠకులకు భాషద్వారా అందజేసే 
వై పుణ్యం అనొచ్చు. దీన్నే వ్యక్తీకరణ నేర్చు (COmMMUnication skill) 
అంటాం, అర్థం చేసుకోవడం వేరు. భాషద్వారా అందించడం వేరు. ఈ రెంటికి 
సమన్వయం ఉంటేనే రచన ఉ త్రమ సు న తయారవుతుంది. అందుకనే 


సౌధన ముఖ్యం అన్నది. సిద్ధాంత ః వ్యాన సాన్ని మూడు దశల్లో తిరగ రాయడం వల్లి 
మనం సాధించే ఉత్తమ (యోజనం కూడ అదే. 


94 


11. ఆధార రం స పరతు 


(REFERENCE MATERIAL) 


11.1. (పవేశిక 

సిద్ధాంత వ్యాసానికి ప్రామాణికతను, విలువను తీసుకువచ్చేవి సాజ్యా 
థారాలు, “పరిశో ధకుడు తాను చెబుతున్న (పతి అంశానికి సాక్యుధారాలను చూపిం 
చినపుడే అది. శాస్త్రీయ పరిశోధన అవుతుంది. పాఠకులు ఏ సమాచారం ఎక్క 
'శుందో మరింత వివరంగా తెలుసుకోవడానికి ఉపయుక్త [గంథ పట్టిక, సూచికలు, 
ఊల్లేఖాలు, ఉదాహృతాలు మొదలైనవి సాక్యాధారాలుగా ఉపయోగపడుతాయి. 
వీటిని ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి మొదలైన విషయాలను ఈ అధ్యాయంలో 
పరిశీలిద్ధాం, 

ముందుగా ఈ ఆధార విషయాలను పేర్కొనడం వల్ల ప్రయోజనాలను 
సమీక్షిద్దాం. తరవాత ఆధార విషయ విభాగాలు అయిదింటిని ఒకొక్కటినే 
చివరంగా తెలుసుకుందాం. 


11.2. (పయోజనాలు 


సిద్ధాంత [గ్రంథంలో సాక్ష్యాధారాలను పేర్కొనడంవల్లి చాలా [ప్రయోజ 
శాలున్నాయి. 

1. పరిశోధకుడు తాను చెబుతున్న విషయాలను, ఇస్తున్న వా స్తవాలను పామా 
ణిక మైనవిగా నిరూపించడానికి ఇవి తోడ్పడుతాయి. 

2, కొందరు పరిశోధకులు ఇతరుల అభ్మిపాయాలను తమ అభ్మిపాయాలుగా 
(పటికస్తుంటారు. ఇది చాలా తప్పు. ఇతరుల అభిప్రాయాలను స్వీకరించి 
నపుడు వాటిని సవివరంగా సృష్టంగా పేర్కొనడం పరిశోధకుల క ర్రవ్యం. 
ఇతరుల అభిప్రాయాలను వారి అభ్మిపాయాలుగానే చెప్పడంవల్స పరిశోధకుని 
నిజాయితీ తెలియవస్తుంది. 

క్‌, సాజ్యాధారాల వలన ; పరిశోధకుడు తన ఆభ్మిపాయాలను. నిరూపించవచ్చు. 
నూతన సిద్ధాంతాలను |ప్రతిపాదించవచ్చు. ఆలాగే ఇతరుల అభ్మిపాయాలను, 
పూర్వ సిద్ధాంతాలను తోసిపుచ్చడానికి కూడ ఇవి తోడ్పడతాయి. 


95 


4. పరిశోధనకు సంబంధించిన విషయాలను మరింత వివరంగా తెలుసుకోవాలనే 
ఆసక్తిని పాఠకుల్లో రేకెత్తిస్తాయి. 

క, పరిశోధకుడు చెబుతున్న విషయాల్ని సరిపోల్చి పరీ ౧చి తెలుసుకోవడానికి 
ఇవి తోడ్పడుతాయి. 

6. సూచికలు, అనుబంధాలు, .ఉల్లేఖాలు మొదలైన వాటి ద్వారా పరిశోధకుడు 
మరింత అధనపు సమాచారం “ఇవ్వడానికి వీలవుతున్న ది. 


11.3. సూచికలు 
(NOTES) 


ఆధార విషయ వివరణలో 5 విభాగాలున్నాయని ముందే అనుకున్నాం. 
ఆందులో మొదటిది సూచికలు. వీటికి అధన్నూచికలు, . పాదనూచికలు, జ్ఞాపికలు, 
అధోజ్ఞాపికలు అనే పే పర్లు కూడ ఉన్నాయి, సిద్దాంత వ్యాసంలో మొదటి నుంచి' 
చివరివరకు సూచికలు ఒక ముఖ్యమైన అంశంగా భావింపబడుతోంది. ' వ్యాసంలో 
సూచిక అను చేర్చినపుడే అది పరిశోధక వ్యాసం అని అందరిచేతా అంగీకరింపబడు 
తుంది. సావ్యాధారాల సేకరణ కుణ్ణంగా జరిగిందన్న విషయం సూచికల వలన 
తెలుసుకోవచ్చు. కాబట్టి పరిశోధకుడు పరిశోధన [ప్రారంభం నుండే నూచికలకు 
సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాటిని నిద్దాంత వ్యాసంలో సందర్భాను. 
సారంగా పొందుపర్చాలి. 
సూచికల వలన వ్యాసానికి విలువ హెచ్చుతుంది, అందం వస్తుందనే 
[భ్రమతో కొందరు లెక్కకు మించిన సూచికలు చేరుస్తుంటారు. “వ్యాసం అర పేజీ 
సూచికలు ఒకటిన్నర పేజీ” అనే రీతిలో “పరిశోధక వ్యాసాలు” తయారు చేన్తుం. 
టారు కొందరు. పరిశోధకుడు ఈ అంశాలను గుర్తుంచుకొని అవసర మైనవి మాత్రమే 
పేర్కొనాలి, 
11-:8.1. (ప్రయోజనాలు 
iar పాఠకుడు ఒక అంశాన్ని. గురించి మరింత వివరంగా తెలుసుకో వాలను. 
కున్నప్పుడు, తత్సంబంధిత [గంథాలను అన్వేషించి. వాటిని పఠించడానికి 
ఈ సూచికలు తోడ్పడుతాయి. 
ల... సిద్ధాంత వ్యాసంలో చేర్చదగినంత (ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ తత్సం 
సందిత విషయాలను పేర్కొనడానికి సూచికలు ఉపకరిస్తాయి. 
ఠి. పూర్వ పరిశోధకుల కృషిని, వారి పరిశోధన. ఫలితాలను వాడుకున్న పుడుః 
వారికి కృతజ్ఞతలు చెప్పడానికి సూచికలు ఉపయోగపడతాయి. ఇవి పరి 
శోధకుని నిజాయితీని వ్యక్తం చేయడ మేకాక. సిద్ధాంత వ్యాసానికి (ప్రామాణి 
కతను కూడ తీసుకువస్తాయి. 


96 


థి 


10. 


Eh 


12. 


ఇది (గ్రంథ భాగాన్ని తెలుసుకోనడానికి సహాయపడుతుంది. కాని (గంధ 
భాగంలో చేర్చదగినంత ముఖ్యం కాదు - అని భావించినపుడు ఆ విషయా 
అను సూచిక ల్లో చెప్పడం వలస సిద్దాంత వ్యాసం కుంటుపడకుండా ఏక 
ధారగా సాగుతుంది. 


అద ft క్‌ ఇల్లే ణ్‌ ఆ ఇల ఇ. ( “ 
ఒక విషయానికి సంబంధించి భిన్నాలీ, పొయాలున్న పృతుః వాటిని సిదాంత 


గ్రంథంలో సుదీర్హంగా చర్చించకుండా నూచికల్లి ఆ విషయాల సౌరాం 


కాన్ని ఇవ్వవచ్చు. 

ఇతరుల అభి పాయాల నుండి తన సొంత అభ్మిపాయాలను వేరుచేసి 
చూపించడానికి సూచికలు తోడ్పడుతాయి. 

సిద్దాంత వ్యాసంలో మరొక భాగాన్ని చూడమని చెప్పడానికి (cross 
reference), సంబంధిత ఇతర (గంథాలను సూచించడానికి వీటిని ఉప 
యోగించవచ్చు. 

ఒక ఉల్లేఖనంగాని, లేక ఉదాహృత వాళ్యంగాని అది ఎక్కడ ను౦డి 
(గహింపబడిందో సూచికల వలన తెలియజేయవచ్చు. 

ఏదైనా ఒక అనువాద భాగాన్ని సిధ్ధాంత వ్యాసంలో పేక్కాన్నప్పుడు దాని 
మూలాన్ని సూచికల్లో ఇవ్వవచ్చు, 

ఏదై నా ఒక విషయానికి సంబంధించి జరిగిన పరిశోధనలను, సనూచికల్లో 
వివరించవచ్చు. పరిశోధకుని పాండిత్య (ప్రకర్ష, ఆ అంశంమీద అతనికి గల 
సాధికారత సూచికల వలన తెలియవస్తుంది. 

గణాంక వివరాల పట్టికలూ ఇతర _ రేభాచ్శితాలకు సంబంధించిన 
వివరాలూ; అవి ఎక్కడనుండి (గ్రహింపంవగరో.. సూచికల్లో.. తెలియ 
జేయవచ్చు. 

కొన్ని పదాలనుగాని లేక కొన్ని విషయాంసుగాని వివరించాల్సినపుడు 
నోట్సు రూపంలో సూచికల్లో చెప్పవచ్చు. 


11.3.2. నూచికల్లో చేర్చదగిన విషయాలు 


ఏది అసలు [గంథంలో చెప్పాలి, ఏది సూచికల్లో చేర్చాలి అన్న దాన్ని 


గురించి పరిశోధకుడు బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి, 


la 


అందరికీ తెలిసిన వాస్తవ విషయాలకు సాష్యుధా రాలను చెప్పవలసిన 
అవసరం లేదు. “సూర్యుడు తూర్చుస ఉదయిస్తాడు” 'కమ్మితయం మహా 


wr 


3 
భారతం రచించారు - ఈ విధంగా అందరికీ తై 


సాక్ష్యాధారాలు అనవసరం, 


, 
ల్ని ఆ Nd జ 
విపిన నిషయాలక 


£7 


Py-7 97 


eR డి గొంఠానికి ఎన్నో ముద్రణలు వెలువడినప్పుడు వాటితో సండితులచేత 

పరిష్క్మరింపబడి, ఆచ్చుతప్పుల్లేని మంచి ముదణను మాత్రమే సూచికలో 

పేర్కొనాలి, 

ఒక విషయాన్నీ చాలామంది పేర్కొని ఉన్నపుడు వారిలో మొట్టమొదటి 

సారిగా ఆ విషయాన్ని ఎవరు చెప్పారో వారిని మాత్రమే నూచికల్లో 

పేర్కొనాలి 

4 దృష్టాంత రాలు అధికంగా ఉన్నపుడు ఆ భాగాలను సూచికల్లో కార్త 
అనుబంధంలో పేర్కొనడం మంచిది. 

ర్‌, (పకటింపబడిన [గంథాలను మాత్రమే సూచికల్లో చేర్చడం మంచిది.. 
అవసర మెనపుడు అముదిత [గంథాలను కూడ పేర్కొనవచ్చు, 

8; సిద్దాంత [గ్రంథంలో చెప్పిన విషయాలనే తిరిగి నూచికల్లో చెప్పడం 
మంచిది కాదు. 

గ సిద్ధాంత (గ్రంథాల్లో అనువాదాలను మాత్రమే ఇవ్వాలి, మూలాన్ని నూచిక్రల్లో 

11:8.8. నూచికలను ఎక్కడ రాయాలి? 

1. ఆయా పుటల క్రింది భోగంలో సూచికలను రాయవచ్చు. వీటిని అధస్సూచి 
కలు (Foot notes) ఆంటారు. 

లీ. ఒక్కొక్క. అధ్యాయం చీవరలో అధ్యాయానికి సంబంధించిన సూచికలను 
వరుసగా సంఖ్యలు ఇచ్చుకుంటూ రాయవచ్చు. 

కి. సిద్ధాంత వ్యాసం చివర అన్ని అధ్యాయాల్లో ఉన్న సూచికలను వరుసగా 
రోయవచ్చు. 


co 


సూచికలను 1, 2, కి సంఖ్యల ద్వారా సూచించడం మంచిది, సిద్దాంత 
గంథభంలో ఆయా స్థలాలలో సూచికలకు సంబంధించిన గుర్తులను (1, 2, కి 
వంటి సంఖ్యలను) మామూలు ఆక్షరాల వరుసకు కొంత పైభాగంలో రాయాలి. 
సూచికలలో ఈ సంఖ్యలను వరుసగా రాయాలి. పుట క్రింద సూచికలను రాయ 
డానికి కావలసినంత స్థలం వదలాలి, ఒకవేళ సూచికలను అధ్యాయం చివరగాని, 
సిద్ధాంత [గ్రంథం చివరగాని ఇచ్చినట్లయితే [ప్రధాన శీర్షికగా 'నసూచికలు' అని 
మధ్యలో రాయాలి. 


11.3.4. సూచికలు ఎలా రొయాలి? 
సూచికలో [గంథానికి సంబంధించి ఈ [కింది విషయాలను పొందు 


పరచాలి, 


98 


es DoD (mera 
ఈ Oo 
ఓని 
న 
ఈ 
eh 
Er 


(ప్రచురణ స్థలం 
[ప్రచురించిన సంవత్సరం 
పసక్ష విషయం ఉండే పృట, 


లా ల ఖా 


సూచికలో [గ్రంథకర్త పేరు ఆ (గంథం ముఖిషృతంలో ఉన్న విధంగానే 
రాయాలి. రచయితల పేర్లను మార్చి రాయకూడదు. మొదట ఇంటి పేరు తరువాత 
ఆసలు పేరు రాయాలి. బిరుదులు, డి;గీలు (పద్మశ్రీ, కళ్యాపపూర్ణ, డా 
(ప్రొఫెసరు) మొదలై నవి పూర్షిగా పరిహరించాలి. పుస్తకాల పేర్లను కూడ ఉన్నది 
ఉన్నట్టుగానే రాయాలి. | 


సూచికలో పేర్కొన్న [గంథాలన్నీ ఉపయు కృ [గ్రంథ సూచికలో ఉంటాయి 
కాబట్టి విషయాలను సమ్మగంగా తెలుసుకోవాలనుకున్న వారు ఉపయు క [గ్రంథ 
పట్టిక చూసుకోవచ్చు. 
11.8.5. సూచికలను రాసే పద్ధతులు 
1. ఒకే రచయిత రాసిన పుస్తకం. 
ఇ౦టిపేరు, పేరు, పుస్తకం పేరు ప్రచురణ సంస్థ, ప్రచురణ 


స్థలం, (ప్రచురణ కాలం, పుట సంఖ్య. 

PR ఇద్దరు ముగ్గురు రాసిన పు సకం, 
రచయితల పేర్చు, (పుస్తకంలో ఉన్న క్రమంలో), పుస్తకం 
[ప్రచురణ సంస్థ, [ప్రచురణ స్థలం, |పచురణ కాలం, పుట సంఖ్య. 
సంపాదకత్వం వహించిన పు సకం, 
సంపాదకుని పేరు (సం) పుస్తకం "పేరు, [ప్రచురణ కాలం, పుట 
సంఖ్య. 
పత్రికలో ఒక వ్యాసం 
వ్యాసక ర్త "పేరు, వౌకసం పరు ప, తిక 
[ప్రచురణ కాలం, పుట సంఖ్య, 
11.8.6. సంకేతాకషిరాలు 

ఒక [గంథాన్ని మళ్ళీ మళ్ళీ పేర్కొానవలసి వచ్చినపుడు ముందు చెపిన 
వివరాలన్నీ మళీ) ఏకరువు పెట్టకుండా కొన్ని సంకేతాక్షరాల ద్వారా సూచించ 
నబ్బు, 


= 
ఫరు, 


> 


te 


"పేర, [పచురణ స్థలం, 
థి 


99 


3 7 జ నా జ _ ఇల స లలో వ్‌ ma తా రై నే చ 4 at పట 
| అదే, ఓర ర్ట స్‌ాన్ని ను కష తలటనొల అంటి అట అత్రి ౮రౌయష్ట 
ని క్‌! వా గ అ as 
ibid నూచించాల్చినపురు లది. అని వాడవచ్చు. పుట సంఖ్యలో 
[| య 


(౬1 


తేడా ఉంది హుతం చూస చారు, me ibidem 


(in the same place or work) చూచించడానికి. ibid. 


p Pa అగ | టు జ ఎట్‌ 
అని వాడుతరుంటాను. తెలుగులో అదే అనే సంకేత తాన్ని 
వాడవచ్చు, 


ల 


పూర్యోక్తం. ఒక పృసకంలో ఒక పుటను సూచించి మీ అదే పుసకం 
par.) ~~ తి 


(Loco-cit) అదే పుటను వెంటవెంట 
తరువాత హర్వొకం, అని రాయవచ్చు. 
పుట ఆంగ్లంలో (Loco- -cit) అనే 
సంశేతానికి (1.060 ae ia be sie place cited) 
అనే 


౭s 
oO 
& 
ఆచ 
ey 
= 
(hag 
లన్‌ 
యో 
య 
CG, 
కొ 


\ 


అర్హముంది. తెలుగులొ 'పూరోోకం' ఆని నూచించవచ్చు. 


8. పూర్వో కం, ఒక పుస్తకంలోని ఒక పుటను సూచించిన పిదప మరికొని 
+ పూర్వోక్త పు ప్ర | 
శ అధను హచికల తరువాత అదే పు సకంలోని లోక చతను 

/ న్‌ు U ఒల్లో న వ్‌ Te గ్‌ రీ ర్య as కే గ్‌ [| ] నారా i Na 
(op-cit) పేర్కాసవలసి వచ్చినప్పుడు పూర్యూక్తం, పు. అని రాయవచ్చు. 
opera citato అంసే యు the work cited quoted” 


అగు ఆర్థం. 
4, అదే, అంటే అదే పుస్తకం-ప గా్యోక్తం' అని అర్థం. దీనిక్సి ఆంగ్లంల్‌ 


పూర్యో కం. above అనే అర్థముంది. 


(Supra) తనురాస్తున్న ప ఫి స్పకంలో నుంచే మొపిట ha విషయాలన 
దృష్టాంతంగా మీ చెప్పవలసి వచ్చిసప్పడ సట అదే వార్యో ర్‌ం 
అని రాయవచ్చు. 


5. అదే. తను రాస్తున్న పు పుస్రక ౦లో రాబోయే అధ్యాయాల్లో చెప్పబోతున్న 


ఉ తరో క్షం, విషయాలను ముందుగానే దృషాంతంగా సూచించాలినప్పుడు 


(infca) 'అదే ఉతరో క్రం' అని రాయవచ్చు. దీనికి ఆంగ్లంలో 00101: 
అనే అర్థముంది. 

6. తే. లే. అంచే తేదీ లేదు (no date) అని అర్థం. |పచురింపబడిసి 
సంవత్సరం తెలియసపుడు తే. లే, అని రా మవచ్చు. 


7. వి, తె. అంటే ‘వివరాలు తెరియదు' అని ఆర్గం, rs స్థలం మొద 


స 


లైన వివరాలు తెలియనప్పుడు ర్న పంగా మీ ఈ, అని 'రాయవళ్చా. 


100 


ర (మూలం) ఉదాహృత వాక్యాలలో ఏవైనా తప్పులున్నప్పుడు వాటిని 
సరిదిద్ది అధికారం మనకు లేదు. మూలంలో ఇలాగే 
ఉంది అని చెప్పడానికి కుండలీకరణాలలో మూలం అని 
ఇలా (మూలం) రాయాలి, 

9, “సం, సంపాదకుడు. 

10. అను, అనువాదకుడు. 

ల మొదలై నవారు, గంధక రలు ఇద్రిరికం౦ టె ఎక్కువ మంది 
ఉన్నప్పుడు వారిలో మొదటి పేరు ళరువాత మొదలె నవారు 
లనే అర్థంలో రతన యుతి రాయవచ్చు, 

le పుటి, 

13. అం సి, [గం, అముదిత సీద్దాంత్ర (గంథం, 

14. సంక, సంకలనం | సంకలన కర్తం 

Le పరిష్కరణ | పరిష్క ర్త, 

ID చం ముదణ, 

Lh wows సంపుటి, 

LBs మూలం, 

19 చూ చూడు, 

ఏం పో. చూ. పోర్పిచూడు. 

క 


గ 
శ సట Ua 


“పెస పేర్కొ న్న సం కేతాలే కాకుందా పంళేధకుడు తన పరిళోధనాంకానికి 
తగినట్లు సందర్భోచితంగా మరికొ న్ని సం 3శాలను రూపొందించుకో వచ్చు. కాసి 
తాను [ప్రయోగించిన సం కెతాలన్నింటిక్షీ పరిశోధకుడు వివరణలు ఇవ్వడం మ్మూతం 
మరిచిపోకూడదు. సంకేతాక్షరాల వివరణలు సిద్దాంత ఏఐ 


సేరొం_నడం మంచిది. 


వ్యాసం [ప్రారంభంలోనే 


న 


11.3.7. తీసుకోవలసిన జా గత్తలు 
1. సూచికలు రాయడంలో ఒక పట్లతిని అవంంచించినపుడు చివరకు అదే 
పద్దతిని పాటించాలి, 


en అవే గ్‌ థః 
ఒక టికి కండుసార్డ త్యాగ కగా సరిచూసుకోవాలి, 
బాట 
లం సూచికల్ల్‌ చెప్పబడుతున్న విషయం ఎక్కు వగా ఉన్నప్పుడు ఆ భాగాలను 
C ఆ 
ఆఅనుఏంధంతో చేర్వదం మంచిది, 


19! 


ల, SOS 8 ఇస్తున్న విపరాలు సంష్ష పంగా ఉండడం ఆవసరం, 
స నిట్‌ భ్‌. ఇ! స్తున్న గుర్తులు సిద్దాంత వా ్థస భాగంలో ఉన్న గుర్తులకు 
సరిపోతున్నాయా అని గమనించాలి. 


11. . ఉల్లేఖొలు 
(References) 


పరిశోధకుడు పరిశోధనాంశంగా ఏదైనా ఓక పురాణమో, కావ్యమో 
ఏం ప ఆయా పుస్తకాలను తన సిద్ధాంత [గ్రంథంలో పదే పదే 
కఖించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆలాంటి ఉల్లేభాలను (references) 
ధహ్బాచికల్లో. వరుసగా. ఇచ్చుకుంటూపోతే పుటలో సగభాగం ఇవే ఆక్రమి 
వ ఇలాంటి వాటిని “హార్య ర్చ ఊల్లేఖన విధ*నం' (Harward system of 
referencing) ద్వారా సూచించవచ్చు. 

పరికోధకుడు ఒక కావ్యంలోని వర్తన ఉల్లేభించాల్ని నపుడు రి 
రువాత ్రాకెట్టో సంక్షిప్త కావ్యం చేరు, పర్వం “సరు, అశ్వాసం సంఖ్య, 
ద్యం సంఖ్య ఇస్తే చాలు, 

(భార, ఆది శీ, 114.) ఆంచే భారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం, 

144వ పద్యం అని అర్థం. 

(మను, ౨, 86.) ఆంటే మనుచరిత, ద్వితీయాశ్యాసం, శివ పద్యం అని 
అరం, 
థి 


G & 
3G, 


Va 
తరు 
పద 


నళ శ 3 


కొన్ని గ soe రచయిత బరు, [గంథం [ప్రచురణ సంవత్సరం, ప్పట్‌ 
సంఖ్య మాతం ఇస స్త చాలు, 

రచయిత ఒకే సంవత్సరంలో రెండు మూడు పుస్తకాలను పచురించి 
ఉన్నపుడు వాటిని 1885 అ, 1985 ఆ, 1985 ఇ అని వరుసగా సూచించవచ్చు. 
ఆ పు స్తకా నికి సంబంధించిన పూర్వ వివరాలు ఆ (గ్రంథ సూచికలో సన్నబడి 
ఉంటాయి. కాబట్టీ పాఠకులు ఉపయు క క్ష |గంథ మక చూసి మిగిలిన వివరాలు 


11.5. ఉపయు క్ట (గంథ సూచి 
(Bibliogr a 
11.5.1. పచేశిక 
సఠలో ని ముఖ్యమైన భాగాల్లో ఉపయు క్త [గంథసూచి 


*ధనలో తనకు తోడ్ప డిన ముదిత, అము, దిత [గ్రంథా 
రూపంలో ఇవ్వశం "సరిశోదకుని కర్తవ్యం, సిద్దాంత 


102 


[గ్రంథంలో చెప్పిన విషయాలను పరీక్షించి తెలుసుకోవడానికి ఈ ఉపయుక్త 
[గంథసూచి తోడ్పడుతుంది. పరిశోధన సమస్యను ఎన్నుకొన్న రోజు నుండే 
పరిశోధకుడు ఉపయుక్త |గంథసూచిని తయారు చేయడం ప్రారంభించాలి, 
(చూ. 6.) 


11.5.2. ఉపయుక్త (గ్రంథ సూచికను ఎక్కడ రాయాలి, ఎలా 
రాయాలి? 


ఉపయుక్త [గంథసూచిక సిద్దాంత వ్యాసం చివరలో ఉంటుంది, కొందరు 
దీనిని సిద్దాంత (గంథం ప్రారంభంలోనే చేరుస్తుంటారు. ఉపయుక్త [గంథ 
సూచిక కొ త్రపుటతో (పారంఖించి పుటల సంఖ్యను అలాగే కొనసాగించాలి. 
సిద్దాంత వ్యాసం పు, 240 తో ముగిసిందనుకుంటే ఉపయుక్త [గంథసూచిని 
పు, 241 తో ప్రారంభించాలి. ఉపయుక్ర (గంథనూచి. శీర్షికను చక్కగా పుట 
మధ్యలో వచ్చేలాగ రాయాలి, 


ఆరోపాలను మొదట కార్డుల్లో రాసుకొని తరువాత వాటిని అకారాది 
వరుసలో అమర్చుకోవాలి. ఉపయు క్ర [గంథనూచికలో ఆరోపాలన్నీ అకారాది 
వరుసలో ఉండేలా జ్యాగత్త వహించాలి. మొదట ఆరోపాన్ని ఎడమ నుండి 
వరుసగా రాసుకుంటూ రావాలి. ఆరోపం మొదటి పంక్తిలో పూ ర్తికాకుండా రెండవ 
రైనుకు కూడ సాగినపుడు ఆ పంక్తిని అయిదు ఖాళీల (spaces) వదలి [పారం 
భించాలి. అలాగే మూడవ పం క్తికూడ. కొత ఆరోపాన్ని మాత్రం మార్జిన్‌ మొదటి 
నుండి |పారంభించాలి. 

ఉపయు క్ల [గంథ సూచికలో (పతి ఆరోపమూ మూడు ప్రధాన విభా 
గాలను కలిగి ఉంటుంది. ఆవి: (1) రచయిత పేరు, (2) పుస్తకం పేరు, 
(8) [ప్రచురణ వివరాలు, సాధారణంగా (పతి ఆరోపంలోనూ ఈ [కింది ఆంళాలు 
వరుసగా ఉంటాయి. ప్రతి ఆంశం తరువాత ఒక బిందువు రెండు ఖాళీలు 
ఉంటాయి, 


రచయిత పేరు 
పుసకం "పేరు 
సంపాదకుడు | అనువాదకుడు | సంకలనక ర్త 
ముదణ 
సంచికల సంఖ్య 
[ప్రచురణ స్థలం, [ప్రచురణ క ర్త, [ప్రచురణ కాలం 
పుటల సంఖ్య 

_ ఇతర వివరాలు 


న మ చ చ చ మ స ఇ 


103 


ఉపయుర్త (గంథ సూచి రాయడంలో ఎన్నో _ పద్ధతులున్నాయి. 
wf 
w 


1 L. A. Style Sheet తో సూచించిన విధానమే ఈనాడు [పపంచ వ్యా పంగా 
రిశోధకులందరూ అనుసరిస్తున్నారు. ఇక్కడ కూడ ఆ పద్ధతుల్నే వివరించటం 
జరిగింది, 


మొదట అసలు పేరు రాసి తరువాత ఇంటిపేరు రాయాలి. అసలు పేరు 
తరువాత కామా, ఇంటిపేరు తర్వాత బిందువు ఉంచాలి. బిరుదులు, డ్మిగీలు ఏవీ 
రాయకూడదు. మ ఘు ఖాళీలు స పుస్తకం "పేరు ముఖప; [తంలో ఎలాగుందో 
అలాగే రాయాలి, పుస్తకం పేరును ఇటా లిక్స్‌లో గాని లెక ప కింద గీతగాని 
గీయవచ్చు. పుస్తకం పేరు తరువాత a బిందువు రెండు ఖాళీలు వదలి పుస్తకం 


ఎక్కడ ప్రచురింప పబడిందో తెలియ జేయాలి. ఊర్తిపేరు చివర కోలన్‌ ఆ తరు 
వాత |పచురణ కర్త పేరు రాయాలి. పేరు తరువాత కానూ ఉంచి (ప్రచురించ 
బడిన సంవత్సరం రాయాలి. (పతి ఆరోపం చివర బిందువు ఉంచాలి. ఇంతకు 
ముందేఅన్నట్లుగా ఈ పద్ధతితో [ప్రారంభించిన తర్వాత పతి పు పు స్తకానికీ ఇదేవిధ మైన 
గురులతో కోనసా గీంచాలి, 


a ఒరే రచయిత రాసన పుస్తకం 


మొదటి wis చ. సె వీధంగానే రాయాలి; 
రెండవ ఆరోపంలో రచయిత పేరున్న జాగాలో మూడు 
పొట్టి గీతలు (HYPHENS) కామా ఉంచి రెండు 
ఖాకీలు: వదలాలి. తరువాత. పుస్తకం పేరు తదితర 
వివరాలను -పెన చెప్పిన విదంగానే రాయాలి. 


జ 


పేరు, ఇంటి Ee పుస్తకం "పేరు, [ప్రచురణ స్థ సలం: 


అలో 
వ సం = [ప్రచురణ కాలం, 
అప 4 ఖా క జే ఇ లో ఖో లో క 
ఎం ళా) అఆలు మటు ఇ ష్‌ 
ల్లస్తం ర ఎలు (ప్రచురణ స్థలం : [ప్రచురణ సంస్థ, 
ఇ టో 
(మటు, ణ రెాలం౦. 
ఆస ఉం థి” అవ ఫ్ర లో టు # 
న యుం౦ం అర్వు. [పచుధణ వివరాలు, 
ie 


ga సంపాదకుడు 


మొదట సంహాదకుడి పేరు పెన చెప్పిన విధంగానే 
మ 

రాయాలి. పేరు తరువాత కామా ఉంచి ఒక ఖాళీ 

సంశేతాకరాలలో సంపాదకుడు అని రాయాలి. 


104 


సంపాదకుడి పేరు, (సం 0.) పుస్తకం పేరు, (ప్రచురణ 


స్థం : ప్రచురణ సంస్థ (పచురణ కాలం, 

గీ, ఒకే పుస్తకానికి ఇద్దరు ముగ్గురు గ్రంతకర రలమునప్పుడు : 
మొదటి రచయిత శే పరుతో మాతం మొదట ఆసలు "పేరు 
రాసి తరువాత ఇంటి. పేరు రాయాలి. కామా ఉంచి 
మిగిలిన రచయితల పేర్లను పుస్తకంలో ' ఉన్నట్టుగానే 
రాయాలి. 

క. (పభుత్వ న లేక సంస్థల పచురణలు ౩ 
సంస్థ పేద, పుస్తకంపే రు. [ప్రచురణ స్థలం: [ప్రచురణ 
కాలం, 

6. రచయిత పేరు లేనపుడు : 
ఆరోపం పు సక ౦ పేరుతోనే [పారంభించాలి. 

T, పత్రికలో ఒక వ్యాసం : 
రచయిత పేరు. ' వ్యాస శీర్షిక'. పత్రిక "పేరు. సంపుటాల 
వివరాలు. (ప్రచురణ ఇ. * పుటల సంఖ్య. 


మూల రచయిత పేరు, నూల [గంథం పేరు వరుసగా 
రాసిన తరువాత అనువాదకుడి పేరు, అనువాదం 
చేయబడిన పుసకం "పేరు రాయాలి. అనువాదకుడి పేరు 
పక్కన సంగహాక్షరాలలో ఆను. అని రాయాలి, 
స అముదిత సిద్దాంత స. - 
రచయిత పేరు. సిద్ధాంత వ్యాస స్థీరిక్ర, ఏడిిగీ కోసం, 


య 
ఆ.సిఎగం. విశ్వవిద్యాలయం పేరు, సంవత (రం. 


11.5.8. తీసుకోవలసిన జాగ త్రలు 


1. పరిశోధకుడు విభిన్న భాషలనుండి పుస్తకాలను ఉల్లఖించినపుడు ఒక్కొక్క 
భాషకు ఒక be ఉపయు శ్ర (గంకథనూచి తయారు చెయాలి, అన్నిటిని 


Js 


60 


రల గా ఏఅగ్గంచేసి ఇవ కం న 4 
* పీరామ చిహ్నాలను జ కాగ ఈ తగా ఉపయోగించాలి, 


క్‌ 


ఏ. ఇంటిపేరును అసలు పేరును గు రించడంలో అనుభవం సంపాదించాలి. 

4, సూచికరో హార్యర్దు విధానాన్ని అవలందించి ఉంటే ఉపయుక్త (గ్రంథ 
సూచి దానికి తగినట్లు రాయాలి, 

5, _ఆరోపాలన్నీ అకారాది వరుసలో ఉండేటట్టు జా కాగ శ్ర వహించాలి. 

6. సంప్రదించిన అన్ని 'గంకా? లను ఉపయు క [గ్రంథసు సూచిలో చేర్చాలి. 


10౨ 


11.6. ఉదాహృతాలు 
(Quotations) 


11.6.1. (ప్రవేశిక 


పరిశోధకుడు తాను చెబుతున్న విషయాలు [పామాణీకమైనవిగా నిరూపించ 
డానికి ఇతరుల రచనలను ఉదాహరించవలసి ఉంటుంది, కాబట్టి విషయ సేకరణ 
చేసేటప్పుడు పరిశోధకుడు వివిధ /గంథాలనుంచి ముఖ్యమైన అంశాలను ఉన్న 
దున్నట్టుగా రాసుకోవాలి. [గ్రంథకర్త చెప్పిన వాక్యాలనే విరామ చిహ్నాలతో సహా 
వ్యత్యాసం లేకుండా సిద్దాంత [గ్రంథంలో ఉపయోగించుకున్నపుడు అవి ఉదాహృత 
వాక్యాలవుతాయి. 


11.6.2. ఉపయోగాలు 


1. పరిశోధకుడు వెలిబుచ్చిన అభ్మిపాయాలను బలపరచడానికి వాస్తవాలను 
నిరూపించడానికి ఇవి తోడ్పడుతాయి. 

ల్ల ఉదాహృత వాక్యాల వలిన సిద్దాంత [గ్రంథానికి [ప్రామాణీకత చేకూరు 
తుంది, 

8, వివిధ [గంథాలనుండి ఉదాహృత వాక్యాలను పేర్కొ నడంవర్ణి విషయ 
సేకరణలో పరిళోధకుని కృషి వ్య క్తమవుతుంది. 


11.6.8. ఉదాహృత వాక్యాలను వాడవలసిన సందర్భాలు 


1. ఒక రచయిత అభిప్రాయాలను తెలియజేయాలనుకొన్నపుడు ఆ రచయిత 

వాక్యాలలోనే దానిని చెప్పడం మంచిది. 

ల, గంథక ర్హ మాండలిక శైలిలో రచన సాగించినపుడు పరిశోధకుడు దానిని 
ఆలాగే ఉచ్చరించడం మంచిది, 

ల$, మూల రచయిత చెప్పినంత అందంగా తాను చెప్పలేననుకున్నప్పుడు 
ఉదాహృత వాక్యాలలో చెప్పాలి. 

4. ఏదైనా ఒక అభిప్రాయాన్ని మనం సమర్దిస్తున్నపుడుగాని వ్యతిరేకిస్తు 
న్నపుడుగాని లేక విశదీకరిస్తున్న పుడుగాని ఆ మూలాఖిపాయాన్ని యధా 
తధంగా ఇవ్వడం మంచిది, 

క్‌, ఏదైనా ఒక అంగాన్ని గురించి వాద నివాదాలున్నపుడు వాటిని చర్చించ 
డానికీ తన అభి పాయాలను స్పష్టం' చేయడానికీ ఉదాహృత వాక్యాలు 
తోడ్పడుతాయి. 

6. (పభుత్వ నివేదికలను, న్యాయస్థాన తీర్పులను, అధికార (ప్రకటనలను 
యధాతధంగా సేర్కానడం మంచిది, 


106 


(1 


వ్యాకరణ, అలంకార, ఆధునిక విజ్ఞాన కాస్త్రాది విషయాలను వివరించే 
టప్పుడు (ప్రామాణిక నిర్వచనాలను, లక్షణాలను ఉదాహృత వాక్యాలలోనే 
చెప్పాలి. 


11.6.4. ఉదాహృత వాక్యాలను సూచించే పద్దతులు 


le 


ఉదాహృత వాక్యాలను జంట ఉల్లేఖన చిహ్నాల (Double quotation 
Mark) ద్వారా సూచించాలి. 


రెండు మూడు వరుసలకు మించని ఉదాహృత వాక్యాలను ఒకే పేరాలో 
రాయవచ్చు. ఉదాహృత వాక్యాల తరువాత [గంథక రకు, [గంథానికి 
సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా తెలియజేయవచ్చు. లేక 1, 2, 8 
సంఖ్యలు ఇచ్చి వివరాలను సూచికలో చెప్పవచ్చు. 


ఒక్కొక్కసారి ఉదాహృత వాక్యాలతోనే ఉదాహృత వాక్యాలు చేర్చబడి 
ఉంటాయి. అప్పుడు మరలి ఇస్తున్న వాక్యాల్ని జంట ఉల్లేఖన చిహ్నాలలో 
సూచించాలి. 


ఉదాహృత వాక్యాలలో అవసరమైనవి మాత్రం (గహించి మిగిలిన 
భాగాన్ని వదలివేయవచ్చు. మూల రచయిత అభ్మిపాయాలకు భంగం 
కలగకుండ ముఖ్యమైన అంగాలను మాతం తీసుకోవాలి." ఆదిలోగాని, 
మధ్యలోగాని, అంతంలోగాని అంటే ఎక్కడ నదలివేయవలసివ స్తే 
ఆ భాగంలో మూడు చుక్కలు (...) ఉంచాలి. దీన్నే ఆంగ్లంలో 
Ellipsis అంటారు. 


ఉదాహృత వాక్యాలు నాలుగు వరుసలకన్న పెద్దవెతే ఆ భాగాన్ని సింగిల్‌ 
స్పేస్‌లో టైపు చేయించి [పత్యేక పేర్మాగ్రాఫ్‌గా రాయాలి. ఉదాహృత 
చిహ్నాలను ఉపయోగించనవసరంలేదు. ఉదాహృత వాక్యం |పారంభించ 
డానికి ముందున్న వాక్యం చివర కోలన్‌ (:) గుర్తు ఉంచాలి. సిద్దాంత 
వ్యాసంలో మామూలుగా విషయం రాసిన దగ్గర్నుంచి కాక మరో మూడు 
అంతరాలను వదలి ఉదాహృత భాగాన్ని టైపు చేయించాలి. 


ఉదాహృత వాక్యాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ. దిద్ది రాయకూడదు. 


 ఉదాహృత భాగంలో ఏవైనా తప్పులున్న ప్పుడు ఆ భాగంలో మూలం అని 


కుండలీకరణాలలో [మూలం] రాయవచ్చు. అంటే మూలంలో ఇలాగే 
ఉందనీ, [గంథకర్త ఇలాగే చెప్పాడనీ అర్థం. తప్పు (గ్రంథక ర్హది కాని 
పరికోధకుడిది కాదు అని తెలుస్తుంది. 


107 


పూర్తి పద్యం గాని, పద్యాలను గాని ఉదాహరించేటప్పుడు ఉదాహృత 
చిహ్నాలు ఆక్కర లేదు. పద్యం ఉదాహరించే ముందు కోలన్‌ (| గుర్తు 
న్యూతం ఉంచాలి. పద్యాన్ని ఒక వరస (Single space) అంతరంలో 
చెప చేయించాలి. 


స కంలో ఒక పాదమో స్ట కొన్ని పాదొాలో ఉదాహరించదలచుకుంపే 
ఆ 


ఆ భాగాన్ని నిలువు కుందలీదరణాల్లో క ] ఉంచాలి, 


ఇతర థాషలను౦డి కొన్ని భాగాలను అలాగే ఉదాహృతాలుగా ఇవ్వ 
రూడదు. వాటి అనువాదాలను మాత్రం ఇవ్వాలి. మూలాన్ని సూచికలో 
ఇవ్యవచ్చు. 

ప్రసిద్ధమైన, ఆందరికీ బాగా పరిచయమైన ఉదాహృతాలకు సూచికలు 
ఆవసరం లేదు. 


గంధక ర్హ చెప్పిన విషయాలను సంగ్రహంగా సిద్ధాంత [గ్రంథంలో 
చెప్పవచ్చు. ఆ వాక్యాలకు ఉదాహృత చిహ్నాలు ఇవ్వ (వలసిన అవసరం 
లేదు. కాని సూచికలో రచయితకు, [గంథానికి సంతం కరన వివరాలను 
తప్పనిసరిగా ఇవ్వాలి. | 


11.6.5. గమనించాల్సిన కొన్ని విషయాలు 


న. 


Ce 


ఉదాహృత వాక్యాలను అవసర మైనంతవర కే మితంగా ఉపయోగించాలి, 
పేజీంకు పేజీలు ఉదాహృత వాక్యాలను ఇవ్వడంవల్ల పాఠకులకు 
విసుసపుడుతుంది. shes చెబుతున్న అంళాన్ని విస్మరించడ మో 
లేక పొరబాటుగా అర్థం చే సుకోవడమో జరుగుతుంది. ఉదాహృతాలు 
ఆహారంలో ఉప్పులాగ మితంగా ఉండాలి. ఎక్కువైతే తిరస్కరింపబడే 
[ప్రమాదం ఉంది, 

ఉదాహృత భాగాలను పరిశోధకుడు ఒకటికి రెండుసార్టు బాగా ఆలోచించి 
ఎంచుకోవాలి, తాను చెబుతున్న విషయాలకు సంబంధించినవి మాత్రమే 
ఉదాహృతాలుగా [గహించాలి, అనవసరమైన భాగాలను పరిహరించాలి, 


గంథక ర్హ చెప్పిన విషయాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ తారుమారు చేసి 
చెప్పకూడదు. ఉన్న విషయాలను ఉన్నట్లుగానే చెప్పాలి. 


విరామ ఏహ్నాలను ఉపయోగించదంతో మెలకువగా ఉండాలి, 


108 


ర్‌ ఇతరుల అభ్మిపాయాలు (గహించినా వాటి వివరాలను సూచికల్లో 
తెలియజేయాలి. వారికి కృతజ్ఞతలు తెలియజేయడం  పరిశోధకుడి 
క ర్హవ్యం, 
11.7. అనుబంధాలు 
(Appendices) 
అనుబంధాలను ఇవ్వటంవల్లి కొన్ని [పయోజనాలున్నాయి. వాటిని సందర్భో 
చితంగా ఉపయోగించాలి. వాటిని ఒక్కొక్క అంశంగా పరిశీలిద్దాం ; 


11.7.1. 1పయోజనాలు 
1. సిద్దాంత వ్యాసంలో చెప్పబడిన అంగాలను పరీక్షించి తెలుసుకోవడానికి 
ఇవి ఉపకరిస్తాయి. 
2, ముందు తరాల వారికి ఉపయోగపడే అరుదైన సాక్యాధారాలు కాబట్టి వీటిని 
జాగ శ్తగా సిద్దాంత [గంథంలో చేర్చాలి, 
11.7.2. ఏక్కడ చెప్పాలి? 
సిధ్ధాంత [గంథంలో (ప్రధాన భాగం అయిన తరువాత అనుబంధాలను 
చేర్చాలి. ఉపయుక్త [గ్రంథ సూచికకు ముందుగానే దీనిని చెప్పడం సమంజసంగా 
ఉంటుంది. 
అనుబంధాలు ఒకటి కంటె ఎక్కువ ఉన్నప్పుడు వాటికి 1, 2, లి 
అంటూ సంఖ్యలు ఇవ్వాలి. అనుబంధంలోకి విషయాన్ని సూచించే శీర్షిక 
పెట్టడమూ చేయవచ్చు. ఆనుబంధాలలో సిద్ధాంత వ్యాసంలోని పుట సంఖ్యలనే 
కొనసాగించాలి. 


11.7.3. చేర్చదగిన విషయాలు 

1. పరిశోధనకు సంబంధించిన సాఇ్యాధారాలను సిద్ధాంత [గంథంలోనే 
ఇవ్వవచ్చు, కాని నిడివి అధికంగా ఉంటే రెండు మూడు పుటలకు 
విస్తరించిన విషయాలను ప్రత్యేకంగా అనుబంధంలో ఇవ్వడమే 
మంచిది. 

2, తాను అనుసరించిన పరిశోధన [ప్రణాళిక నూతనమైనపుడు పరిశోధకుడు 
దానిని గురించి వివరంగా అనుబంధంలో చెప్పవచ్చు. 

లీ, గణాంక వివరాలను, పట్టికలను, రేఖా చ్మితాలను, మేపులను అనుబంధంలో 
ఇవ్వవచ్చు. 

శ విషయ సేకరణలో రూపొందించుకొన్న (ప్నావళిని, సందర్శన పద్దతిలో 
వ్యవహ ర్రలతో జరిపిన సంభాషణల వివరాలను కూడ అనుబంధంలో 
చేర్చవచ్చు. 


109 


క్‌ క్షేత్ర పరిశోధనల్లో పరిశోధకుడు. సేకరించిన విషయ సౌమ్మగి [పధాన 
ఆకర (Supporting 0112) మవుతుంది. దీన్ని ఆధారంగా చేసుకునే 
పరిశోధకుడు పరిశోధన సాగిస్తాడు. ముఖ్యంగా భాషా విజ్ఞానం, జానపద 
విజ్ఞానం మొదలైన పరిశోధనల్లో పరిశోధకుడు సేకరించిన అంకాలు 
విలువై నవిగా, అపూర్వమైనవిగా పరిగణింపబడుతుంటాయి. వీటిని 
అనుబంధంలో చేర్చడం మంచిది. 

6. ఎక్కడా లభ్యంకాని అరుదైన దస్తావేజులు, ఉత్తరాలు, పోటోలు, 
[పభుత్వ నివేదికలు మొదలైన వాటి పోటోస్టాట్‌ కాపీలు అనుబంధంలో 
చేర్చవచ్చు. 

7. సీద్ధాంత [గ్రంథంలోని కొన్ని భాగాలను వివరంగా చర్చించాలనుకుంచే 
వాటిని అనుబంధంలో చేర్చవచ్చు. 

11.7.4. తీసుకోవలసిన జాగత్తలు 

1. పరిశోధనాంశానికి సంబంధించిన విషయాలకు నూ[తమే అనుబంధంలో 
చెప్పాలి. 

2, అనుబంధంలో చెప్పే విషయాలకు కూడ ఒక మితాన్ని పాటించాలి. 

8, ఉదాహృత భాగాలను ఇచ్చేటప్పుడు ఎంతో జాగ త్ర వహి+చాలి. ముఖ్యంగా 
గణాంక వివరాలు, పట్టికల విషయంలో ఒకటికి రెండుసారు మూలంతో 
సరిపోల్చి చూడాలి. 

4. సిద్ధాంత వ్యాసంలో ఆయా అనుబంధాలకు సంబంధించిన చోట “చూడు 
అనుబంధం" అని రాయాలి. 

క. విషయ వై విధ్యమున్నపుడు అనుబంధాలకు ఒకటి రండు మూడు ఆంటూ 
సంఖ్యలు ఇచ్చి ఒక్కొక్క విషయాన్ని (ప్రత్యేకంగా ఒకొక అను 
బంధంలో చెప్పాలి. 

11.8. ఉపసంహారం 
నేడు విరివిగా వెలువడుతోన్న సిద్ధాంత వ్యాసాలను పరిశీలిసే అధికశాతం 

వ్యాసాల్లో ఉపయుక్త [గంథనూచి, లా వుదకముక భాగాల్లో ఓక 
కమం, ఏకరూపత పాటించటం లేదనే తెలుస్తూంది. ఇప్పటి వరకు “మననం 
చర్చించిన సిద్ధాంత వ్యాసభాగాల్లో ఒకటి ముఖ్యం, ఇంకొకటి అముఖ్యం అని ఏమీ 
లేదు. (గంథనూచి అయినా, అనుబంధ మైనా మొత్తం వ్యాసానికి అధారభూత 
మైనవే. సిద్దాంత వ్యానె సానికి (ప్రామాణికతను, సంపూర్ణతను చేకూర్చేవే. పరిశోధన 
అందే ఒక నిర్దిష్ట క్రమంలో ఒక సమస్యను గురించిన ఆలోచన, సత్యనిరూపణ, 
పరిష్కార అవిష్కరణ కాబట్టి ఈ [కమం అనేదిక్టే” పతి అంశంలోనూ వ్యక్తం 
కావాలీ, అప్పుడే సిద్ధాంత వ్యాసం ఒక్‌ సమ్మగ మైన నిర్దిష్టమైన సత్యశోధన 
అవుతుంది, 


110 


చివరగా... 


ఇంతవరకు పరిశీలించిన అధ్యాయాల నుండి మనం గహించిందేమిటి? 
పరిశోధనకు ఒక కమం, రూపం, విధానం ఉందనీ, అది లేనప్పుడు పరిశోధకుడు 
అడవిలో దారితప్పిన వేటగాడిలా వ్యర్థ ఆయాసానికి లోనవుతాడనీ, అనుకున్న 
ఫలితాలను సాధించలేడనీ తెలుసుకున్నాం, 


పరిశోధన అంటే ఏమిటి? పరిశోధకుడంటే ఎవరు? పరిశోధన సమస్య ఎలా 
ఉండాలి? పరిశోధన [ప్రణాళిక స్వరూపం ఎలా నిర్ణయించాలి? ఊహాపతిపాదన 
అంటే ఏమిటి? పరిశోధన సామ్మగి సేకరణ, విశ్లేషణ ఎలా చేయాలి? పరిశీలన 
అనే భావన కున్న లోతైన ఆర్థం ఏమిటి? (ప్రశ్నావళి, సందర్శన పద్ధతి ఎలా 
ఉపయోగపడతాయి? సిద్ధాంత వ్యాస రచన ఎలా చేయాలి? ఆధార విషయాలను 
ఎలా పేర్కొనాలి? - ఇలా ఇన్ని (ప్రశ్నలు వేసుకుని అందుకు సమాధానాలు 
చెప్పుకునే [ప్రయత్నం చేశాం ఈ పుస్తక ౦లో. 

సక్రమంగా, సజావుగా, సూటిగా (ప్రశ్నించటం కూడా ఒక నై పుణ్యమే. 
నునం వేసుకున్న పె పి (ప్రశ్నల్లోనూ ఒక [కమం ఉంది, ఎందుకంటే వాటి సమా 
ధానాలు (అధ్యాయాలుగా మనం చదువుకున్నవి) పరిశీలిస్టే ఒక పరిణామ [కమం 
కనిపిస్తుంది, ఈ [కమం సిద్ధాంత వ్యాస రచనకు దారితీసే మౌలికమైన కొన్ని 
విషయాలను ఒక పద్దతిలో చెబుతూ సిద్ధాంత వ్యాస రచన అంటే ఏమిటో దాన్ని 
ఎలా నిర్మించవచ్చో మనకు బోధపరుస్తుంది. 


‘Method in Madness’ అనే ఒక సామెత వింటూనే ఉంటాం, 
ఆంటే ఎంతటి పిచ్చితనంలోనూ ఒక [కమం ఉందని, [కమ పద్దతికి జీవన 
సరిలో అత్యంత [ప్రాధాన్యం ఉంది. మరి సామాజిక అంశాలను "స పక్షంగా 
తరచి నూత్న సత్యాలను ఆనిష్క_రించటానికి ఉపయోగపడే పరిశోధనలో [కమం 
అన్నది తప్పనిసరి, 

పరిశోధన లక్ష్యం, విధానం పరస్పర అ పేక్షితాలు, పూరకాలు సామాజిక 
కాస్తాంల్లో, భాషా సాహిత్యాల్లో పరిశోధన విధానం [పాముఖ్యాన్ని ఇప్పుడిప్పుడే 
విశ శ్రీవిద్వాలయాలు గు ర్తిస్తున్నాయి. తెలుగు పరిశోధన స్థాయిని మనం గమనిస్తే 
పరిశోధన విధానాన్ని పరిశోధకుల్లో చాలామంది చిత్తశుద్దితో పట్టించుకోలేదనే 


111 


వీషయం వ్య క్షనసతురదీ, ఇంతవరకూ. పరిశోధన. విధానం మీద తెలుగులో 
కేవలం రెండు పుస్తకాలు వెలువడ్డం ఇందుకు (ప్రబలసా కం. పరిశోధన నిధానం. 
గురించిన (ప్రాథమిక పరిజ్ఞానంలో “పరిశోధన చేయటం (ప్రారంభిస్తే ms 
సరిశోధనాంకానికి అనువై న పరిశోదన ఏధానాన్ని న. రూపొందించు 
సామర్థ్యం సరికోధకుడికి ఉండాలి. . అందుకు పరిశోధన విధానాల్లో రకాలూ, 
(పత్యేకతలూ అధ్యయనం చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. 

ఈ పుస్తక పరిమితి కేవలం స్థూలంగా పరిశోధన విధానాల్ని పరిచయం 
చేయటం వరశే, అంపే హ్నావళి. “ద్వారానో, సందర్శన పద్ధతి ద్వారానో, 
నురెన్నో పద్దతుల ద్వారానో, లేదూ వీటిలో ఏ కొన్నింటి ద్యారానో, ఎలా 
చేయవలసిందీ “నిర్ణయించుకోవల్సిందీ పరిశో ధకులే, పర్యవేక్షకుల అనుభవాన్ని 
ఆసరా చేసుకుని పరిశోధన ఈ లక్ష్యాన్ని బాగా అవగతం: చేసుకుని, 
ఆధారంగా ' విధానాన్ని: ఎంపిక చేసుకోవాలి. 


ఎన్నుకునే విధానం పరిశోధనాంశంలో ఒక్ష భాగాన్ని న్యూతం బహిర్గతం 
చేయవచ్చు. అంటే ఇది సాపేషం. అన్నమాట, కొన్ని సందర్భాల్లో కొన్ని 
విధానాలు సరిగా సరిపోతాయి. విధానాల్లో మార్చు ఫలితాల్లో నూర్పుకు కూడా 
దారితీయవచ్చు. ఫలితాలను: (ఊహా ప్రతిపాదన ఆధారంగా) ఊహించి దాని కను 
గుణంగా విధానాన్ని నిర్ణయంచుకోవడమా? లేదా పరిశోధనాంశం పరిధిని విషయ 
సామ్మగిని దృష్టిలో ఉంచుకొని వక నిర్ణయించడవా? ఇలాంటి |ప్రశ్ళ లకు 
సమాధానాలు కొన్ని రకాల పరిశోధన సిద్దా దతోతను వాటి ఆమూలా[గ [కమ 
పరిణతిని పరిశీలించినపుడే తోస్తాయి. కొన్ని “పరిశోధన అంశాలు కొన్ని పరిశోధన 
ఏధానాల ద్యారానే పరిశోధించటానికి అనువుగా ఉంటాయి. (పత్యేక విలక్షణ 
అంశాలు (ప్రత్యేక విధానాలను అ పేక్షిస్తాయి. ఇవి కొత్త పరిశోధన విధానాల రూప 
కల్చనకు దారితీస్తాయి. ఈ పరిణామ; [కమం అనంతం, 


ఇంతవరకూ ఈ పుస్తకంలో చర్చించిన (పతి అంశం మీదా (పత్యేకవై మెన్‌ 
ఆలోచన, పరిశీలన ఎంతో _.జరీగి౦ది. వివిధ హం గాఖలకు సంబంధించి 
అన్వయపూర్యక మైన పరిశీలనో జరిగింది. ఎటొచ్చీ 'ఆ పరిశోధన విషయాలన్నీ 
తెలుగువారికి అందుబాటులో లేవు. పరిశోధన పర్యవేక్షణలో తలపండిన విదై కక 
జీవులు ఎప్పుడో చేపట్టి ఉండాల్సిన ప్రయత్నం ఇది. పరిశోధన విధానం రం 
గుర్తించక సోవటంవల్లో, మనకలవా టన. అ లసత్వంవల్ల్‌! ఈ రంగంమీద దృష్టి 
పెద్దగా కేం ద్రీకరించలేదు. పరిశోధన. 'వీధానంమీద సే సాధారణ పరీచయం కల్పించ 
టానికి ఉద్దేశించిన. ఈ రచన ఆ దిశలో సాగించాల్సివ బృహ్మత్పయత్నానికి _పేరణ 
కాగలదనే విశ్వాసం. పరిశోధన కుహరంలో అడుగిడే యవ సాహసికులకు ఈ ' 
రచన చిరు కరదీపిక కాగలిగితే సార్థక 'మైసట్టే, 


112 


ఉపయు క్త (గంథనూచి 


ఆంగ్ల 0; 
Aimack: John. C. Research and Thesis wi iting 
Boston : Houghton Mifflin Company, 1952. 
Anderson, Jonathan & Berry Durston, H. Millicent Poole. 
Thesis and Assignment writing, New Delhi : 
Willey Edstern Limited, 1977. 
Bajpaj, S.R. Methods of Social Survey and Research. 
Kanpur : Kitab Ghar, 1960. 
Best, John W. Research in Education, New Delhi : 4th Ed. 
‘Prentice, Hall of India Private Limited, 1982. 
Cochtaw, W.G and Cox G.M. Experimental Designs, 
Newyork : 1950. 
Ghosh, B. N, Scienti fic Methods and social Research. 
స Delhi. : 3rd Ed. Sterling Publishers Private Limited, 
Gibaldi, Joseph and Achtert, Walter” S$ MLA Hand Book for 
ies af Research papers. New Delhi : Wiley Limited, 
Goode William J. and paul K. Hatt. Methods in Social 
Hd ర టై MC Graw - Hill Book Co, 
Gopal, M. H. An Introduction to Research Procedure in 
hen Sciences, Bombay : Asia Publishing House, 
Gopal, M. H. Research Reporting in Social Sciences, 
Dharwar : Karnataka University, 1965. 
Joseph, Antony Adexis, Methodology for Research, 
Bangalore : Theological Publications in India, 1586. 
Kothari, C. R. Research Methodology - Methods and 
Techniques. 2nd reprint. New Delhi : Wiley 
Easterh Limited, 1987. 
Kulbir Singh Sidhu, Methodology Research in Education, 
laa Delhi : Sterling Publishers Private Limited, 
Parsons C. J. Thesis and Project Work. London : Ceorge 
Allen and Unwin Limited, 1973. “ 
Sarma : B.A.V. Ed. Research Methods in Social Sciences, 
New Delhi : 2nd reprint, Sterling Publishers 
Private Limited, 1985 


PV-§ | 113 


Shafer, Robert Jones Ed. A guide to Historical Method 
11111019 : he Dorsey Press, Home Wood, 1969. 

Sonachalam. స. 5 Research Methodology in Social Sciences, 
Allahabad : Chaitanya Publishing House, 1979. 


Wilkinson, T. ఏ. Bhandarkar, వ L. Methodology and 
Techniques af S0c al Research, Bombay : Himalaya 


Publishing House, 1977. 

Young, Pauline, V. Scientific Social Surveys and Research 
3rd Ind an reprint, New Delhi : Prentice Hall of 
India Private Limited, 1975, 

తెలుగు : 

అప్పారాపు, టి, & sie కె, పరిశోధన పద్దతులు. 
మ్మదాను : [పగతిశీల సాహిత్యం, 1985. 

(ప్రభాకరరావు, ముదివేడు. “పరిశోధన - |పామాణిక నిర్వచనం”, 
తెలుగు పరిశోధన (1989) : 58-69. 

మోహన్‌, జి. యస్‌. “సందర్శన పద్దతి”, తెలుగు పరిళోధన-ర్‌ 
(ష్మపిల్‌ 1989)-: 16-24, 

వాసిలి, en తెలుగు పరిళోధన.1 

sh 9-1 

ఫ్‌ ఏ ప్రపోజల్‌,! న పరిళోధన = శి. (1088) : 12-16. 

విషయ సేకరణ,” తెలుగు పరిళోధన = తి. (1988) : 85-87. 

—'పాద పీఠికలు" తెలుగు పరిశోధన = &. (1988) : 128-125. 

సుందరం, ఆర్వీయస్‌, పరిశోధన పద్ధతులు, హైదరాబాదు ; యువభారతి, 
1990. 

తమిళం : 

చిదంబర నాదన్‌, వి. ఆయ్‌వియల్‌ మురై గళ్‌, నాగర్‌ కోవిల్‌ .: 
సుబా పదిస్పగమ్హ్‌ 1987. 

పెరియ కరుప్పన్‌ & ఇలక్కు_మసన్‌, ఆంపివియల్‌ అరిముగం. 
మదురై : ప్పీనాక్షి సగ నిలయం, 1988, 

ముత్తషణ్యుగన్‌ & వెంక, టాః వ . అరాయ్‌చ్చి నెరీముశై గళ్‌, 
మదురై' : ముత్తు ప , 1990 

రః 

కర్ణి, పి. వి భరణ్య, సదాశివ. సంళోథన విధాన. మదురై : 

పభన విడుగడ, 1999. 


క్ర 


[114 


అకారాది వరుస 
అధ్యాయాలు 
అనుబంథాలు 
అనుభవపూర్వక 
అనువాదకుడు 
అంతరాలు! ఖాశీలు 
ఆంతస్ఫూచనలు 
అన్వేషణ 
అపరిష్కృత సమస్య 
అము[దిత సిద్ధాంత వ్యాసం 
ఆరచనాత్మక సందర్శన 
ఆరచితం 

అర్థ విపదిణామం 
అవధానం 

అవైయ క్తికం 
ఆకరాలు 

ఆత్మా శయం 

ఆధార విషయం 
ఆరోపాలు 

ఆలోచన పాధాన్యత 
ఆశయాలు 

ఆస క్రి 

ఇంటిపేరు 

ఇం|దియ విజ్ఞానం 
ఉచ్చారణ విధానం 
ఉదాహృతాలు 
ఊద్దేశిత నందర్శన 


Alphabeiical order 
Chapiers 
Appendices 
Empirical 
Translator 

Spaces 
Implications 
Investigation 
Unsolved problem 
Unpublished Thesis 
Unstruciured Interview 
Unstructured 
Semantics 
Attention 
Non-pariicipant 
Sources 

Subjective 
Reference matcrial 
Entries 

Role of thought 
Objectlives 
Curiosity 

Surname 

Sense perception 
Pronounciation 
Quotations 
Planned Inierview 


మాలల 
ఓ 


ఉప (కమణిక 

ఉపయు క్ష [గంథనూచి 
ఉప శీర్షికలు 

ఉస సంహారం 
ఉపోదొతం 

ఉల్లేభన చిహ్నాలు 
ఉల్లేభాలు 

ఊహా పతిపాదన 
కచ్చితమైన 

కార్య కారణ సంబంధం 
కాల పరిమితి 

_ కుండలీకరణం 
కృతజ్ఞతలు 

కత పర్యటన 
గణాత్మక సందర్శన 
గుణాత్మక సందర్శన 
(గ్రంథకర్త 

[గ్రంథ భాగం 
(గహణళ క్తి 

జంట 'ఊల్లేఖన చిహ్నాలు 
జానపద విజ్ఞానం 
జిల్లా చర్మితలు 
తర్కం 

తృతీయ ఆకరాలు 
ద్వితీయ ఆకరాలు 
ధృవీకరణ 

ధృవీకరణ పృత్రం 
నియమ రహీతం 
నియమితం 

నిర్దిష్టాంళ సందర్శన 
నిర్దేశ రహిత సందర్శన 


3 


Introduction 
Bibliography 

Sub headings 
Conclusions 
Preface 

Quotation marks 
References 
Hypothesis 
Accurate 

Cause and effect relationship 
Time schedule 
Brackets 
Acknowledgements 


Field work 

Quantitative Interview 
Qualitative Interview 
Author 

Main body of the thesis 
Perception 
Double Quotation marks 
Folklore 

District Gazetteers 
Logic 

Tertiary sources 
Secondary sources 
Verification 

Declaration 
Uncontrolled 


‘Controlled 


Focussed Interview 
Non-directed Interview 


116 


నిర్దేశాత్మక సందర్శన 
నిర్మాణాత్మక 0 
నిర్వనం 

నివేదిక 

నై పుణ్యం 

పక్షపాత దృషి 
పట్టికలు 

పద కోళాలు 
పరిమితులు 

పరివ ర్తనాంశాలు 
పరిశీలన 
పరికోధకుడు 
పరిశోధన 

పరిశోధన ఆశయాలు 
పరిశోధన [కమం 
పరిశోధన [ప్రణాళిక 
పరిశోధన బ్యా ప్తి 
పరిశోధన సమస్య 


తారా. 


పరిశోధన సామ్మగి సేకరణ - 


పరిశోధనాంశ ఆకరాలు 
పరికోధనాంశ వివరణ 
పరిశోధనాంళ శీర్షిక 
పరీక్షోన్ముఖం 


పాదనూచికలు|ఆధో జ్ఞాపికలు 


పృునఃపరికీఅన 
పునరావృత సందర్శన 
పునరు క్షం 

పూర్వ పరిశోధనలు 
పూర్వ భాగం 


హోలిక పదాలు 


న. 


— 


Directed Interview 

Systematic 

Definition 

Report 

Expertise 

Bias 

Charts 

Concordance 

Limitations 

Variables 

Observation 

Researcher 

Research 

Objectives of the Study 

Research Process 

Research design 

Scope of Investigation 

Research problem 

Collection of Source 
material and data 

Sources of problems 

Statement of the problem 

Title of the Research problem 

Verifiable 


‘Foot notes 


Reworking|recasting 
Repetitive Interview 
Repetition 

Previous studies 
Preliminaries 
~Cognate words 


117 


పకటనాత్మక 
ఊహా పతిపాదన 
[ప్రచురణ 
(ప్రచురణ కర్త 
[ప్రచురణ కాలం 
[ప్రచురణ సంస్థ 
[ప్రచురణ స్థలం 
[ప్రధాన అధ్యాయాలు 
[ప్రధాన ఆకరాలు 
[ప్రయోగశాల 
[ప్రయోగాత్మక 
[ప్రయోగాత్మక పరిశోధన 
[ప్రయోగాలు 
[ప్రయోజన లక్ష్యం 
[ప్రశ్న్చాత్మక ఊహాపతిపాదన 
(పశ్నావ? 
[పశ్నావ? పద్దతి 
ఫలితాల పట్టిక 
ఫలితాలు 
భవిష్యదంశసూచక 
ఊహా పతిపాదన 
భావార్థం 
భాషా విజ్ఞానం 
మాండలికం 
మి|శమ సందర్శన 
ముఖ పత్రం 
ముదణ 
ముదిత 
మూఢ విశ్వాసం 
మూలం 


మూల్య నిర్దారణ 


Declarative form 
Hypothesis 
Publication 


_ Publisher 


Publication date 
Publishing House 
Place of Publication 
Main Chapters 
Primary Sources 
Laboratory 
Experimental 
Experimental Research 


Experiments 

Utilitarian purpose 
Question form Hypothesis 
Questionnaire 
Questionnaire Method 
Tabulations of Results 
Results 

Prediction form 


Hypothesis 


Paraphrase 
Linguistics 


Dialect 

Mixed Interview 
Front|Title Page 
Edition 
Published 

dogma 

Original 
Evaluation 


118 


మౌఖిక నివేదిక 
మౌరలికత 

రచనాత్మక సందర్శన 
రచితం 
రూపొందించుకునే విధానం 
రేఖా చ్మితాల పట్రిక 
అక్ష్షణాలు 

లిఖిత నివేదిక 

వస్తుగత | వస్త్వాాశయ 
వాస్తవాలు 

విజ్ఞాన సర్వస్వాలు 
విరామ చిహ్నాలు 
విశిష్టాంశ దర్శనం 
విశ్లేషణ 

విశ్లేషణాత్మక పరిశోధన 
విషయ సామ్మగి విశ్లేషణ 
విషయసూచిక 

విషయ సేకరణ 


వైయక్తిక సందర్శన 
వ్యక్తిగత అభిరుచి 
వ్య కీకరణ నేర్చు 


Oral Report 
Originality 
Structured Interview 
Structured 

Method of Formulation 
List of Tables 
Characteristics 
Written Report 
Objective 

Facts 
Encyclopaedias 
Punctuation Marks 
Specific 

Analysis 

Analytical Research 
Data Analysis 
Contents 

Daia Collection 
Scientific Method 
Scientific Research 
Participant 
Individual Interview 
Personal interest 
Communication Skill 
informants 

Essay writer 

Essay 

Etymology 


. Scientific accuracy 


Headings 
Null Hypothesis 


119 


శైలీ 

సంకలన కర్త 

సంకేతాల పట్టిక 

సంకేత చిహ్నాలు 

సందర్శన పద్దతి 

సంపాదకుడు 

సంపుటం 

సంప్రదింపు [గంథాలు 

సమన్వయీకరణ 

సవిమర్శక ఉపయుక్త 
(గంథనాచి 

సాంకేతిక నివేదిక 

సాంకేతిక పదాలు 

సామాజిక అవసరాలు 

సామూహిక సందర ఇన 

సామ్యం 

సారాంశం 

సిద్దాంత వ్యాసం 

సిద్దాంత వ్యాస రచన 

సిద్ధాంత వ్యాస రూప కల్చన 

సిద్దాంత వ్యాస సంగహం 

సిద్ధాంత వ్యాస స్వరూపం 

సులభ నివేదిక 

సూచిక 

సూచిక లు! జ్ఞాపిక లు 

హఠాతృ్సందర్శన 


Style 

Compiler 

List of Abbreviations 
Abbreviations 
Interview 

Editor 

Volume 

Reference Books 
Tnterpretation. 
Critical Bibliography 


Technical Report 
Technical Terms 
Social needs 
Group Interview 
Analogy 
Summary 

Thesis 

Thesis writing 
Thesis out line 
Synopsis 


-Format of the thesis 


Popular Report 
Index 

Notes 

Spot Interview 


a 
TE 


